బోయి భీమన్న 
రూపకాలు - తాత్త్విక చింతన = 


(సిద్దాంత వ్యాస (గంథం 





డౌ॥ తక్కళ్ళ బాలరాజు, 
M.A.Ph.D.,. 





చైతన్య సాహితీ 
వరంగల్‌ 


బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 





(ఈ గ్రంథం తెలగు విశ్వవిద్యాలయం ఆర్జీక సహాయంతో ప్రరురితం + 
_ వెలుబుచ్చిన అభిప్రాయాలతో విశ్వవిద్యాలయానికి ఎలాంటి సంబం థో 


.. ధ్రభురణ సంఖ్య :10 
(ధ్రథభు ముద్రణ : మార్చి, 1996 


లశ by Ty 
(ప్రతులు : 1000 ర్‌ 


at 
i “He 


వాక్కులు: రచయితని. 


ఖే వెల: 100/- . 


. ప్రతులకు : 


| శ్రీమతి టి, కళావతి రాజ్‌ 


=. ఇంనెం, 3- 14-133/1/ఎ (609) 
= సుభాష్‌ నగర్‌ - కొత్తూరు, 
=... హన్మకొండ, జిల్లా వరంగల్‌. 


. వరాంధ్రవ్టికవాత్‌ 





Se ee 
ల నా. కహ్వార్స్‌ చౌరస్తా, హన్మకొండ... 


a 


Jib 
య కృతజ్ఞతాంబలి 

ea నాటకానుభవం వేల్ల కళ ఒక సిద్దాంత వ్యాసం వ్రాయాలన్న 
జిజ్ఞాస కలిగింది. ఈ విషయం మా గురుదేవులు ఆచార్య పేర్వారం జగన్నాధం 
గారికి విన్నవించుకున్నాను. నా కోరిక మన్నించి ఆశీర్వదించారు. జ 

“బోయి భీమన్న రూపకాలు - తాత్విక చింతని అంశాన్ని పరిశోధనకు 
సూచించి నాకు పర్యవేక్షకులుగా వారు వ్యవహిరించి ప్రోత్సహించారు. తెలుగు 
విశ్వవిద్యాలయం హైదరాబాదు ఉప-కులపతులు, ఆావ్యోలు ఆచార్య పేర్వారం 
జగన్నాథం గారికి కృతజ్ఞుడను. 

నాకు ఈ పరిశోధనకు అవకాశాన్నిచ్చిన అప్పటి తలు శాఖా ధ్యక్షులు 
మాన్యులు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారికి కృతజ్ఞతలు. " 

పరిశోధనా కాలంలో ఆశీస్సులతో ప్రోత్సహించిన గౌరవనీయులు ఆచార్య 
మాదిరాజు రంగారావు, ఛైర్మన్‌, బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ తెలుగు, 
కాకతీయ రా ర. వరంగల్‌ గారికి, ఆచార్య హరిశివకుమార్‌, హెడ్‌ 
డిపోర్ట్‌వెంట్‌ ఆఫ్‌ తెలుగు, కాకతీయ యూనివ ర్సిటీ, వరంగల్‌ గారికి | 
కృతజ్ఞతా భివందనాలు. 

పరిశోధనకు ఉపకరించే గ్రంథాలు, ఇతర రపుస్తకాలు అధర పూజ్యాలు 
క్రీ.శే. దేవులపల్లి రామానుజరావు గారికి కృతజ్ఞతా స్పృత్యంజలి. 

ఈ లా వ్యాసాన్ని రూపొందించుటలో తగిన సలహా సహాకారాలను 

అందించిన డా. పి.వి. రమణ గారికి, డా. ఐ. కిషన్‌ రావు గారికీ - 
. విషయ సేకరణలో భాగంగా ప్రశ్నావళి ద్వారా'సమాచా రాన్ని అందించిన 
గ యల్‌. చక్రధర రావు; ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖ పట్టణం గారికీ- 
శ్రీ ఆవంత్స సోమసుందర్‌ కవి గారికీ- డా. జె. బాపురెడ్డి గారికీ- శ్రీ శ్రీమతి హై "హెమవతి 
భీమన్న గారికీ- అ 
ఈ సీద్దాంత వ్యాసానికి చక్కని వ్రాత ప్రతిని సమకూర్చిన స్నేహ శీలి శ్రీ 

బొల్లి రామలింగం , సీనియల్‌ అసి సెంటు, రెవిన్యూ శాఖ వరంగల్‌ గారికీ. 

ముఖ్యంగా ' పరిశోధన చేయుటక్తు శమ తెర నాన సము ఆ రాష్ట్ర 
.. ట్రెజరీస్‌ మరియు అకౌంటు శాఖ జ్ఞోగ్షరాబొదు' స మ్మ 
| నా పరిశోధనలో నాకు గ్లహాయ పడిన — డవ న్మ్షశ్వర్‌ 
.. రావు గారికి, ఆర్థికంగా సహకరిగ్షివిన స్టైరులు ప్రి స స్కిహోన్‌. మృదన్‌ మోహన్‌ రావు, 
.. శ్రీ పి. మత్తాయ్‌, శ్రీ జె. వెంకటేశ్వర్లు, శ్రీ ఆర్‌. సుధాకర్‌ శ్రీః ప వీరస్వామి. 
= మరియు. పరోక్షంగా సహాయపడిన bn 'శ్రయోభిలాషంకు అందరికీ 
వ్‌ వా-.కుతజ్ఞతా పూర్వక అభివందనాలనన అ 








డా. తక్కళ్ళ బాలరాజా 


10 


41. 


పరిశోధనకు (గ్రహించిన 
టోయి భీమన్న రూపకాలు 


పాలేరు 


' స 


పడిపోతున్న అడ్డుగోడలు 


మానవుని మరొక మజిలీ 


 వైరుపాట 
 రాగవాసిష్టం 
చిత్ర కళా ప్రదర్శనం mm 
నగ. జి 


(1940) 


(1947) 


(1954) 
(1958) 
(1958) 


(1959) . 


(కరి 


(1963) 


(1964) 


(90) 


క (41979) 


అనుకఠ్రమణిక 


భూమిక 
భీమున్న సాహిత్య జీవితం 
1. పరిచయం 
2. బాల్యము 
త విద్యాభ్యాసం 
4. భీమన్నపై నాటి పరిస్టితుల వ్యక్తుల ప్రభావం 
5. రచయితగా బోయి భీమన్న. సర 
6. బోయి భీమన్న నిర్వహించిన పదవులు 
7. భీమన్న వ్యక్తిత్వం 
8. భీమన్నకు జరిగిన సన్మానాలు 
_ 9, భీమన్న పొందిన బిరుదులు 
' 10. భీమన్న గూర్చి పలువురి ప్రశంసలు 
11. భీమన్న పొందిన అంకితాలు . 
12. భీమన్న రచనలు 
సాహిత్య వైవిధ్య స్వరూపం 
1. భీమన్న రూపకాలు - పరిశీలన 
2. భీమన్న వస్తు వైవిధ్యం. 
3. భీమన్న శైలీ విన్యాసం 
4. భీమన్న పాత్ర చిత్రణ 
5. భీమన్న సాహిత్య రస పోషణ 
6. భీమన్న శిల్బ వైభవం 
7. భీమన్న సాహిత్య తత్త్వం 
8. భీమన్న సామాజిక దృక్పథం 
9. ఉప-' సంహారం 
వ్యాస ఆనుబంధాలు 
_ అనుబంధం - | ఇతరులు భీమన్న గురించి 
_ అనుబంధం - || బోయి భీమన్నతో ఇంటర్వ్యూ. 
అనుబంధం 11! ఉపకరించిన (గ్రంథాలు ' 


ఫుట. నెం. 


10 
a 
14 
19 
21 
23 
30 
32 
35 
36 


40 
102 
114 
126 
144 
161 
179 
197 
217 


223. 
par 


245 


బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన దన 





"శా. కేరన్‌ గేల్‌ పయిటన్‌ బయంట గొని, సం 
కీర్ణప్రలాపానుహా 
_. స్యా లాపంబుల, ముద్దు నవ్వుల, విలా 

_ సార్ధంబ యేతెంయచున్‌ 
లీలా మానుష గాన మాధురికి వి 

= లిన్‌ దూలి, మోహార్తులై 

హాలర్‌ వేలుగ గూడిరందు, ధవళం 
బై జ్యోత్స్న లాలింపగన్‌! 


(బోయి భీమన్న సాహిత్య జీవితానికి నాంది ఆ పద్యము) 








బోయి భీమన్న రూపకాలు - తాత్విక చింతన 


పరోపకారార్థం ఫలంతి వృక్షాః అన్నట్లుగానే మానవ జీవన 

ప్రశాంతి మనుగడ కోసం తన సాహిత్యాన్నే మార్గదర్శనం చేయించిన మహా. 

మానవతా మూర్తి బోయి భీమన్న . 

భారతీయ సాంస్కృతిక జీవన ప్రాచీన విలువల బెన్నత్యాన్ని 

సందర్శించిన మహాద్రష్ట భీమన్న. తన సాహిత్యం భవిష్యత్తు సమాజ వికాస 

పరిణామానికి భూమికగ పరిణమిస్తుందన్న విశ్వాసంతో కలాన్ని కదను 

త్రొక్కించినాడు. మానవ కల్పిత కుల పరిధిలో డాంభిక మత నినాదాల 
నిబంధనలలో ఒదిగిపోని విశ్వమానవతావాది ba 


మానవ జాతి అభ్యుదయం కోసం సహోదర mes నిండిన 
సహృదయ సమాజం కోసం జీవితాంతం ఒక ఉద్యమ స్పూర్తితో సాహిత్య 


కృషి కొనసాగించిన భీమన్నది సమిష్టి దృక్పథమే కాని వ్యష్టి దృః పథం కానే... 


కాదు. అటువంటప్పుడు సమస్త మానవ వికాసమే భీమన్న ప్రధాన హాటా 
మనం గమనిస్తాం. 4 
 కరరారరతో భారతీయు ae , సుసంపన్నం చేస్తూ 
వస్తున్న గంగా , యమున , | సరస్వతి నదుల సంగమ కేంద్రంలానేభీమన్న 
సహృదయం కూడ పైన పేర్కొన్న అక దృక్పథాలతో జాలు క స య 
మానవతా జలపాతం. | 





బోయి భీమ న్నది కి వొక్కె కొక బుషగు త్ను కూడు మహా బుషులు : 
సర్వకాల సర్వజనుల సుఖశాంతి బీవనం కోసం దుక్కులు ఆలఏంఛినట్ల ) భీమన్న 
కూడ కేవలం కల్పనా చమత్కృతి, శిల్బ సౌందర్య ద్రష్టలతోనే తన కవిత్వానికి 
ప్రాణం పోయక నిఖిల మానవాళి అభ్యుదయం కోసం అంకితమైన సై టక వ్యక్తిగా . 
మనం సంభావించుకోవాలి. 
_ ఇకపోతే“ బోయి భీవున్న రూపకాలు - తాత్విక చింతన ” ఆనే: 
అంశం? పై రూపొందించిన ఈ సిద్దాంత వ్యాసం కేవలం భీమన్న రుూూసకాలలోని ఎ 
తాత్త్విక చింతన పరిశీలనాన్నే లక్ష్యంగా చేసుకొని సాగింది. ఈ దృష్ట్వా ఈ 
- సిద్దాంత వ్యాసం తాత్విక చింతన వరకే వరిమితమైంది. పరిశోధన ప్రణాళికను 
బట్టి ఈ సిద్దాంత వ్యాసాన్ని మూడు ప్రకరణలుగా విభజించడం జరిగింది. 
_మొదటి (ప్రకరణం : * భీమన్న సాహిత్య జీనితం' అనే ఈ అధ్యాయంలో 
.. పరిచయం, 2. బాల్యము , 3. విద్యాభ్యాసము , 4. భీమన్నసై నొటి 
పరిస్థితుల, వ్యక్తుల (ప్రభావం, 5. రచయితగా బోయి భీమన్న “ర భీమన్న 
నిర్వహించిన పదవులు, 7. భీమన్న వ్యక్తిత్వం, 8. భీమన్నకు జరిగిన సన్మానాలు 
- , 9, భీమన్న పొందిన బిరుదులు , 10. భీమన్నను గురించి సలువురి ప్రశంసలు, 
11. భీమన్న పొందిన అంకితాలు , 12. భీమన్న రచనలు మున్నగు వాటిని 
వివరించడం జరిగింది. 
వారి జీవన విధానం వ సమకాలీన సామాజిక వ్యవస్థ , దాని తీరు 
తెన్నులు రాజకీయ, ఆర్టిక , సామాజిక నేపథ్యం దీనిలో విశ్లేషించాను, 
॥ రెండవ ప్రకరణం: “సాహిత్య వైవిధ్య స్వరూపం అనే ఈ అధ్యాయంలో 
, భీమన్న రూపకాలు - పరిశీలన, 2. భీమన్న వస్తు స్తు వైవిధ్యం, 3. భీమన్న శైలి 
స్‌ క 4. oa పాత్ర చిత్రణ, ర్‌, అ సాహిత్య రస సోషణ, 








3 బోయి భీమన్న రూపకాలు - తా త్విక చింతన 


6. భీమన్న శిల్ప వైభవం, 7. భీమన్న సాహిత్య తత్త్వం, 8. భీమన్న సామాజిక 
_ దృక్పథం, 9. ఉప సంహారం మొదలైనవి విశ్లేషేంచడం జరిగింది. 


మూడవ ప్రకరణం : “అనుబంధాలు? అనే ఈ అధ్యాయంలో 1. ఇతరులు 
_ భీమన్న గురించి, 2. బోయి భీమన్నతో ఇంటర్వూ, 3. ఉపయుక్త గ్రని 
మొదలగునవి పేర్కొనడం జరిగింది. 


ఇందులో ముఖ్యంగా వివరించినది భీమన్న రూపకాలలోని అ 
అదేమి టంటే, సత్యాన్వేషణ భీమన్న లక్ష్యం. అందుకు అతని సాహిత్య మార్గంలో 
భీమన్న దృష్టి క్రమ పరిణామం చెందుతూనే వచ్చింది. = 

తెలుగువారు కళాప్రియులు. నాటి నుంచి నేటి వరకు సంగీత 
సాహిత్యాలలో కళాకారులు తవు (ప్రతిభ పాటవాలను (ప్రదర్శిస్తూ 
ప్రపంచంవుంతట మన్ననలను పొందుచున్నారు. తెలుగు కళా వైభవాన్ని 
ప్రదర్శించటమే లక్ష్యంగా బోయి భీమన్న రూపకాలను రచించాడు. ప్రజల్ని 
ప్రభావితుల్ని చేయగలిగేది నాటక సాహిత్యమే. కనుక నాటక కర్త అయిన 
తనం తన కలాన్ని కొగడాలాగా ఉపయోగించి శీణ విలువలకు 
దిగజారిపోయిన ఈ చీకటి వ్యవస్థకు వెలగు బాటలు చూపాడు. అయినా 
భారతీయ సాంప్రదాయం నానాటికి దిగజా రిపోతున్నది. పాశ్చాత్య నాగరికతను = 
నేటి తరం ఆహ్వానిస్తున్నది. రచయితలు, మేధావులు స్వయంగా ఆలోచించి 
మన సాంప్రదాయం చెడ కుండ నవ కల్ప నలకు దారితీయగల శతు ఎదగాలని 
- కోరుచున్నాడు భీమన్న. 


నేను బోయి భీమన్న గారి తత్వ చింతన గూర్చి కొందరు పెద్దలను = 
కలుసుకొని ప్రఖ్నంచడం జరిగింది. వాళ్ళ నుండి విన్నవి, నాకు లభ్యమైన 
గ్రంథాలలో , పత్రికలలో నేను కన్నవి జోడించి ఈ పరిశోధనా వ్యాసాన్ని. 

రూపొందించుట జరిగింది. ఇది భీమన్న రూపకాలపై సమగ్ర పరిశోధన 








4 డా॥ తక్కళ్ళ బాలరాజు 
కాకపోయినప్పటికి వారి సాహిత్య జీవిత విశేషాలు, వారి తాత్త్విక చింతన. 
_ వ్యాసంగంలో ఒక భాగమైన రూప పకాల ఆధారంగా మలిచి రూపొందించిన క 
సిద్దాంత వ్యాసంగా భాఎంచగలరని నా అభిలాష 
నా ఈ శాస్త్ర, గంథాన్ని అభిమానించి ఆదరిస్తారని, ప 
ఇచ్చే నిర్మాణాత్మకమైన సూచనలను పునర్ము ద్రణలో సవరించుకో గలనని మనవి 
చేస్తున్నాను. =? 


-_డా॥ తక్కళ్ళు బాలరాజా. 








బోయి భీమన్న రూపకాలు - తాత్విక చింతన 


మొదటి (పకరణం 


భీమన్న సాహిత్య జీవితం 








బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన: 


. పరిచయం 
_ “* వధు మయ ఫణితీనాం మార్షదర్శీ మహర్షి 8 ?? * 
అన్న సుకవి సూక్తికి ఉజ్వలమైన ఉదాహరణం బోయి భీవున్న. 
బోయి భీమన్న గారు సాహితీ లోకానికే కాక యావత్‌ భారత దేశానికి 
ద్మశ్రీ భీమన్నగా ఉత్తమ కవిగా సుపరిచితులు. 


తెలుగు జాతిలో నేటి మేధావి వర్గంలో & ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ' 
$లవారు. పండితులుగా, రచయితగా తన పత్యేకతను నిలుపుకొని వారు 
కవి బోయి భీమన్న అన్న “పేరు ఉంది. 
1940 నుండి 1945 వరకు ఉపాధ్యాలుగాను 1950 నుండి 1955 
వరకు “* ఆంధ్ర ప్రభ” వత్రిక యొక్క సబ్‌ ఎడిటర్‌ గాను పని చేశారు. 
ప్రస్తుతం బోయి భీమన్న హైద్రాబాద్‌లోని 'స్వగృహము నందు. 
విశ్రాంతి తీసు సుకొనుచున్నారు. సమాజ శ్రేయస్సు కోరి ఇంకా రచనలు 
చేస్తున్నారు. నేటికి వారి వయస్సు 84 సంవత్సరములు దాటి 85 లో 
పయనించుచున్నది. 
స్వాతంత్ర్య ప కాలంలో వారు పొందిన సాంఘిక రాజకీయ. 
ఆర్థిక అనుభవాల అనేకం. * 
బోయి భీవ్న ఉత్తవం నాటక రచయిత. వారి “పాలేరు! ; 
““కూలిరాజు”, (ప్రసిద్దమైన రూపకాలు. ఇంకా అతడు గొప్ప విమర్శకుడు 


న. 
| భాగవత వైజయంతిక౦6వ్యాన సముఛ్చయయుు స, పాదకుడు- కరుణశీ సే. శం, 2, భీమచ్చతో 


ఎ 


7 “డా! తక్కళ్ళ బాలరాజు 








గేయ రచ యిత, ఉత్త వుకవి, తాత్తికుడు, సోషలిస స్ట హేతువాది 
వీటన్నిటినీమించి మానవతా వాది. తన మాతృ భాష అయిన తెలుగులోనే _ 
కాక అంగ్రములో కూడ కవితలు రాసారు. * 
ఉదా!! The Seventh Season (Poetry Book) 
ది సెవంత్‌ సీజన్‌ (కవితా సంపుటి) 
౪ లేదు నాకు వ్యుత్పన్నత, వేదచయము 
ఉపనిషత్తులు వాని శాఖోపశాఖ 
లేమి బోధించునో ఇంతయే నెరుంగ 
ల చదువులే లేని నాకు ప్రాజదువులేడ ?? 2 


ry ©. నేను కానిది సమస్తం నాదే * ౩? అంటూ విశ్వాన్నే తన 
స ఆలింగనంలోనికి తీసు సుకోన్నారు భీమన్న. 


| 4 ౬6 నా సుఖాలూ , సంతోషాలూ , గౌరవాలూ. య 
సమస్తమూ 'సర్వవతీ ప్రీత్యర్థం 
నవా! కష్టాలూ, నష్టాలూ, 'దురదృష్టాలూ ్‌ 
అన్నీ శివార్పణం: 
. - అంటూ తన సర్వస్వాన్నీ శివ సరస్వతులకు వదిలేసి తాను 
న కేవలం నిస్ఫంగిలా న నిలిచి పోయిన రసాదై సాద్వైతా వార్యుడు భీమన్న. 





1, తననన ప్పి పూర్తి సంచిక 15౨6౩ సే 


౨౯8౩ సే, నెం... re (2). “ వచనా డవ దృక్రీ 


ర వోయి పస Sse ఉత? చింతన 


బాల్య ము 

కక గోదావరి , కోనసీమ , మామిడి కుదురు గ్రామములో. 
1911 సెస్టెంబరు 19 న బోయి పల్లయ్య , నాగమ్మ దంపతులకు న్‌ 
భీమన్న జన్మించాడు. ఇతని తల్లితండ్రులు సనాతన ధర్మాకుటింభికులు 
.. అదిబ్రాహ్మణ సంతతి వారు. . . 
భీమన్న తండ్రి పల్టయ్య గారు అద్రైతి. వేదం తెలిసిన వారు. పల్లయ్య 
గారు సీతారామయ్య గారి వద్ద పాలేరుగా ఉండేవారు..సీతారామయ్య గారు 
" కుల భేదాలు లేని వారు. అందు వలన షల్లయ్య గారు భాగవతంలోని పద్యాలు 
సీతారామయ్య గారి వద్దనే నేర్చుకున్నారు. త విజ్ఞానంతో జ్ఞానిగా ఎతు 
. "పొందారు. వారికీ ఉభయ గోదావరులతో శిశ్యులుండేవారు. శిశ్యుల 
గ్రామాలలో వేదాంత గోష్టులు చేసే సవారు. భీమన్న తల్లి నాగమ్మ గారు జానపద . 
. గాయని, పొలం పనిలో ఉన్నప్పుడు పాలం పాటలు, ప్లవాన్ని నిద్రపుచేటప్పుడు 
. . ఊయల పాటలు మరియు తుమ్మెద పాటలు పాడేది. దళితులలోను పళ్లె 
.. జనులలోను పల్లయ్య నాగమ్మలు గౌరవ మర్యాదలు పొందెడి వారు. 
భారత దేశంలోని ప్రధాన సౌందర్య కేంద్రాలలో కోనసీమ ఒకటి. 
: కోనసీమ భూలోక స్వర్గం గాను, మామిడి కుదురు ఒక మందార వనం గాను 
"భీమన్న తన రచనల్లో అభివర్ణించారు. ఇతని బాల్యం ఈ సీమలో గడించింది. 
| చిన్నప్పుడు భీమన్నకున్నంత భయం మరెవరికి లేదనవచ్చు. మెరుపంటే భయం, 
వ ఉరుమంటే భయం, వాన చినుకు మీధ పడినా వాన వెలిసే వరకు ఏడుస్తూనే 
కూర్చుండేవాడు. న 








9 డా; తక్కళ్ళ బాలరాజు 

గ్రామీణ జీవనం , అచ్చటి వ్యక్తులు అక్కడి అనుభవాలు , జ్ఞాపకాలు 

భీమన్న రచనలన్నింటిలోను చోటు చేసుకున్నాయి. వేమన్న లాగే భీమన్న సహజ 

కవి. సంపూర్ణ సాహిత్యం అతనిది. పూర్ణ పురుషుడతను. ఆదిబ్రాహ్మడతను. 

ప్రకృతిలోని సహజ సౌందర్యమంతా అలంకరించిన కోనసీమలో 

ప్రకృతి పురుషుల్లాంటి తల్లిదం డ్రుల సన్నిధిలో బాల్యంగడిపాడు భీమన్న. తన 

బాల్యంలో పొందిన అనుభూతులు, సంఘటనలు ల 
కనిపిసాయి. 


ఒక చోట భీమన్న ఇలా అంటారు. 


= నగ్న సత్యం వేదాంతం. 
అలంకృత సత్యం కవిత [0 వ్‌? 








10 


చోయి భీమన్న రూపకాలు - తాత్త్విక వింతన 


క క్‌ 
న. “మెను-చరున-కాచధాకోంటాాయకాతాడునాలరతాలతారాచువకాణారాణాకాతాలా.-... 


1920 లో శామ్మపేళ్ళవ వయస్సు సున పాఠశాల యందు బోయి "భీమన్న 
_ చేరాడు. 


రవ తరగతి లోనే తొలి రచన చేసాడు. అది వారీ సాహితీ జీవితానికి 
-. _ నాంది అయింది. 
ఆ పద్యం- 
శా॥ కేలన్‌ గేల్‌, పయిటన్‌ బయంటగొని, 
"సంకీర్ణ ప్రలాపాను హా 
స్యాలాపంబుల, ముద్దు నవ్వుల, విలా. 
సార్ధంబ యేతెంచు చున్‌.. 
లీలా మానుష గాన మాధురికి వా. 
లిన్‌ దూలి, మోహార్తులై ౨౨. 
బాలల్‌ వేలుగ గూడి రందు , ధవళం rr 
శై బోత్స లాలింపగన్‌.* = 


ఒక వైపు పాఠం జరుగుతూ. మ క్లాస్‌ లోనే తొలి రచన 
చేసాడు.1923 లో మిడిల్‌ స్కూల్లో చేరాడు భీమన్న. తాను థర్జ్హు పారం 
చదువుచున్న సమయంలోనే భారతం పద్దెనిమిది పర్వాలూ, భాగవతమూ 
పూర్తిగా చదివేయగలిగాడు. 1935లో పీ 


ఆర్‌. కాలేజి కాకినాడ నుండి 
pes షన్‌ పూర్తి చేసాడు. 





| “సొటేగు నుండి పడక వరకు" అన్న (గంథం టోని పే.శవెం. ఆఅ లోని గాచశవివరింయాడు. 
DIP. | ల. 





ll డా! తక్క (ళ్ళ బాలరాజు 





- బోయి భీమన్న పేదగా పుట్టి పేదగా పెరిగినా పేదగా బ్రతికిన వాడు. 
కాదు. కష్టాలూ, బాధలు ఎన్నో అనుభవిస్తూ కూడ నిత్య సంతోషిగా జీవించిన శ 

- వాడు. అవమానాలను అవతల నెడుతూ అభిమానాలను పదిల పరుచుకుంటూ 
అలా ఎకుకున్నాడు బోయి మ. 


=... కాకినాడ పిఠాపురం రాజా కాలేజిలో చదివే రోజుల్లో గోరాగారితో " 
స్నేహం ఏర్పడింది. గోరా (గోపరాజు రామచంద ర్రావు) గారు నాస్తిక వాదం | 
కలవారు. గోరా తన విద్యార్దులకు నాస్తికత్వాన్ని బోధిస్తే, బ్రహ్మర్షి నాయుడు 
గారు ఆస్తికతను బోధించే వారు. వీరిద్దరి పట్ల భీమన్నకు గౌరవ భావాలున్ల్నై. - 
ముఖ్యంగా భీమన్నకు సాహిత్య సేవ, సుందర [ప్రకృతి ఆరాధన అంటే మక్కువ. 
విద్యార్థి దశలో వుండగానే భీమన్నపై జాతియోద్యమ ప్రభావం పడింది. 
మ. ఉద్యమాల్లో పాల్గోంటూనే సాహిత్య వ ఎక్కువ. ప్రాధాన్యం లా 
న ఉదా! “నా కవితా లక్ష్యం. 
చీకట్లో (బ్రతికే వాళ్ళను మెస్టిరవడం క కాదు 
వాళ్ళను. తిట్టైనా కొట్టెనా సరే. 
అక్కడ నుండి లేపడం 


ఆరుణోదయం కేసి తరమడం 1. శ 








12 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 


భీమన్నపై నాటి పరిస్థితుల - వ్యక్తుల ప్రభావం 
బోయి భీమన్న పై కోనసీమ పల్లె జీవితం, అద్వైత మతం, హేతువాదం, 
_ మానవతా వాదులతో పాటు తల్లిదండ్రుల ప్రభావం కనిపిస్తున్నది. 
తూర్పుగోదావరి జిల్లా కోనసీమ గ్రామీణ ప్రజా జీవనం - అచ్చటి - 
. జ్ఞాపకాలు, వ్యక్తుల ప్రభావం మనకు “పాలేరు” నాటకంలో స్పష్టంగా 
కనిపిస్తాయి. పాలేరుగా ఉంటూ జీవితం 'గడిపినవారు ఎక్కువ వుంది 
దళితులనియే చెప్పాలి. తన జాతి వారు పొందిన బాధల్ని స్వయంగా చూసాడు. 


' _" కొంత కాలం పాలేరుగా కూడ పని చేసాడు 'భీమన్న.. తాను అనుభవించిన 


| _ అనుభవాలు ఆనాటి పరిస్థితులు అతని రూప కాలతో క నిపిస్తాయి. యాజమాని 


అఘాయిత్యానికి పాలేరులు అసాహాయతలు కలిగిన సంఘటనలు భీమన్నపై 
ఎక్కువ ప్రభావం చూపాయి. అందుకు కారణం వారి సాహిత్య దృక్పథం. 


ప్రాచీన రచయితలతో కొందరి ప్రభావం భీమన్న రచనా విషయంలో. 

క్ర నిపిస్తున్నది. ముఖ్యంగా వారిపై ప్రభావం చూపిన ప్రావీన రచయితలు పోతన . 
వేమన ప్రధానమైన వారని చెప్పవచ్చు. 
మనది కర్మభూమి. ఆది కాలం నుండి మత మౌఢ్యాంపై పె మూఢ 
నమ్మకాలపై మన దేశస్తులకు నమ్మకం అధికం. ప్రజలెక్కువగా పల్లెల్లో... 


i నివసిస్తారు. కాబట్టి చదువుపై వారు అంతగా శ్రద్ద చూపరు. అందుకే మన ' wo 


... దేశంలో నిరక్షరాస్యత చోటు చేసుకుంది. దీని వల్ల ప్రజల్లో ధనిక ే పేద వర్ల క్ల 
. భేదాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. 








దేశ పరిస్థితులు, వ్యక్తుల (ప్రభావం ఏరి రచనలైన రాగవాసిష్టం, 
కూలిరాజు, పాలేరు, ప్రగతి, పైరు పాట, చిత్రకళా ప్రదర్శనం, ఆదికవి వాల్మీకి, 
అసూయ, మానవుని మరొక మజిలి, పడిపోతున్న అడ్డు గోడలు, బాలయోగి 
మొదలగు వాటిల్లో స్పష్టంగా గోచరిస్తున్నది. 





14 బోయి భీమన్న గూపకాలు - తాత్త్విక చింతన 


రచయితగా బోయి భీమన్న 

ఆధునిక యుగంలో ఆవిర్భవించిన వుహానీయులలో ఒకరైన 
సాహీతీమూర్తి బోయి భీమన్న. అతని ఆచరణ వెనుక నున్న తాత్వికతను 
పరిశీలిస్తున్నపుడు ఈ సారాంశం కనిపిస్తుంది. 

(పేమ, ఆరాధన, పరమతాత్విక చింతన - వారీరూప వక్షాలనంిటి లోను 
అంతర్వాహినిగా 'ప్రవహాస్తున్నవి. 

బోయి భీమన్న సహజ కవి. సహజంగా తాత్తిక చింతన కల వారు 
వారి తాత్త్విక చింతన ఎమిటో వారి రూపకాల ద్వారా తెలుస్తున్నది. 

నాటక రచయితాగా గొప్ప పేరు గడించిన భీమన్న తెలుగులోనే కాక 
ఇంగ్లీషులో కూడ రచనలు చేసాడు. వీరి రచనలు పండితులకే గాక పామర 
జనానికీ అర్ధమయ్యే విధంగాను హృదయానికి హత్తుకునే విధంగాను ఉండి 
ఆలోచింపజేస్తాయి. . 

భీవున్న బాలహృదయంలో నిక్షిప్పమ్టై ఉన్న పొలాల, తోటల 
దృశ్యాలను ఊహా మాత్రంగా నైనా గుర్తిస్తేనే తప్ప పాలేరు, పైరు పాట వంటి 
సుందర కావ్యాలను యధార్ధంగా అవగాహాన చేసుకోలేం. అందుకని ఈ 
వివరాలను ఇక్కడ పాందు పరుస్తున్నాను. 

గొబ్బి పూవుల తేనె, కోడె గిత్తల చిలిపితనం ఏట్రింత పిట్టల త! 
కంది కాయల రుచి, లేత ముంజెల నీళ్ళు , గంగా బోండాల మీగడ ఈయన 
రచనల్లోని ఇలాంటి పడాల... ఆ పొలాల తోటల్లోవే. 





. సంపుటాలు. 


15 డా! తక్కళ్ళ బాలరాజు 





_ భీమన్న జాతీయ భావాలతోను మానవతా వాదంతోను తమ రచనలను 


సుసంపన్నం చేశాడు. 1922 లో సాహిత్య సేవ doe అదియే | 
“పాలేరు *”” రూపకం. 


ఆయన లత్యం, గమ్యం, ధ్యేయం, కవితారాధనే. ఆయ ప్రతి రచన - 
కూడ మౌళికమైనదే. దాని పుట్టకకు మూలహేతువులు కూడా అపూర్వాలు. 

వ్యక్తులు, సంఘటనలు, సన్నివేశాలు - ప్రకృతిలోని ప్రతివస్తువు.. 
_ ఉచితమైన లయలో సముచితమైన ఛందస్సుతో రూపుదిద్దుకొని ప్రతి రచనలోను 
కనిపిస్తాయి. 


ప్రత్యక్ష జీవితం నుంచి పుట్టకొని వచ్చినవి, స రూపకల్పనలే .. 
అయన రచనలన్ని. అవి మధుగ్గీత త టుమీలు, మొదలుగు కవితా . 
: క షే 

ళా మధుబాల, అశోకవనిలో రాముడు, మణ్‌ మానస సం ౦ వంటి లఘు 
కావ్యాలు. దీప సభ, రాగ 1 వైశాఖ మహా కావ్యాలు. అనాది కొస నుంచి 
స గుడొసెలు  కాలిపోతునై నై, శివాలకలు వంటి వచన కవితా " కావ్య 


Er భర షష పాలేరు, కూలిరాజు రాగ 

వాసిష్టిం , బాల యోగి ఆదికవి వాల్మీకి , పడిపోతున్న అడ్డు గోడలు చిత్ర 

. కళా ప్రదర్శనం , ప్రగతి అసూయ వంటి రూపకాలు. 

శైలికి, రీతికి భీమన్న ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు. గ్రాంధికంలో 

“ము స్తానంలో “౦ినుఎలా భరించలేడో , వ్యావహారికంలో ““6౫” స్తానంలో 

“మూ ను అలానే భరించలేడు.. అంతటి నిష్టాపరుడైన శైలివాది బోయి 
టున్న 





16. బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన ః 
అతని శైలికి భావాలకు ముచ్చట పడి '* జనవాణి * సంపాదకులు 
(శ్రీ తాపీ 'వారు ఆ పత్రికలో ఒక ప్రత్యేక శీర్షికను నిర్వహించవలసిన దిగా 
కోరినప్పుడు లేఖా రూప సాహిత్యాన్ని ఎంచుకున్నారు. పల్లెటూరి పట్టణ 
జీవితాల గురించి తెలిసి ఉండడం వల్ల స్వయంగా అనుభవిస్తూ వుండడం వల్ల 
రెంటిని పోలుసూ పల్లెటూళ్ళ అభివృద్దికి లేఖలు వ్రాస్తానన్నాడు. దాని కోసం 
* పల్లెటూరి-లేఖలు ”* అనే శీర్షికతో “ జానపదుడు ” అనే కలం పేరుతో 
we ఒకటి చొప్పున ధారావాహికంగా ప్రకటించాడు. తెలుగు లేఖ మౌళిక 
సాహిత్యంలో మార్గదర్శకుడైనాడు. 
నాటక రచనలో భీమన్న గారిది ప్రత్యేకమైన శైలి, ప్రతి నాటకమునకు 
భీమన్న విపు లమైన పీఠికలతో రచించాడు. 1945 లో * పాలేరు * నాటకం 
బహుళ ప్రచారం పొందినది. చాలా సార్లు ముద్రణ గావించాడు. అం 
ప్రదేశ్‌లోని అన్ని బిల్లాలలోను దీనిని పపం, 
"వివిధ విషయాలను గురించి విభిన్న దృక్పథాలతో భీమన్న వ్రాసిన 
రచనలు తా త్రిక దర్శనాన్ని తెలుపుతాయి. ఒక చోట వన ఇలా అంటాడు. . 
యు 1. నేనుశే హీతువాదిని, మానవతావాదిని. నాకు మానవునిలోను వాని 
అభ్యుదయములోను పూర్తిగా విశ్వాసమున్నది. 


= = 72, దేవుని నమ్మను పరమాత్మను నమ్ముతాను. చేవుడు వ్యక్తిగతమైనది. 
పరమాత్మ ప్రపంచకమైనది. ప్రావంచకమైనదే సత్యం. సత్యమే భగవత్స్వరూవరో. 


బోయి భీమన్నలో ఒక ప్రత్యేకత కలదు. వివిధ తత్త త్వ వేత్తలు భావాలను 
చదివి అర్ధంచేసుకొని తనదంటూ ఒక కొత త్త సిద్దాందాన్ని ప్రశవట్టుడు. దానికి -. 
“రసాద్వైతమని? పే పేరు పెట్టారు. . 





1, . భీమన్నతో ముఖాముఖి : 





కటలా సః 


17 .డా॥ తక్కళ్ళ బాలరాజు 





“ కర్మ కాండే సమస్తము అయిన కర్శీష్టికి 
కర్మా ద్వైతం ఉంది. 
చిత్తం ధైవాయత్తమైన భక్తుడాకి 
_ విశిష్ట ద్వైతం ఉంది *** 


ఓహో ఎవరీ అపూర్వనంద రసైందవి? 

_ ఉమా రమా పరమైశ్వర్య కళాదేవి? 

_ నాకౌగిట్టూ, నా దేహంలో నా హృదయంలో 
నారసాద్వైత రమ్యతకీ ఒక (ప్రమాణమై 
పరవశించి ఉన్నావా నీవు ! 
పరమ waded నీవు? 
అయితే అం 
అమృత యోగవై నాలో పొంగి. 
ఆనంద థారవై విహరించు * 332 = 


అ ద్వైతం - ట్‌ . శంకరాచార్యులు ,  విశిష్టాదై ద్వైతం sta! 
బోధిస్తే. - “భీమన్న * రసాద్వైతం ” బోధిస్తున్నాడు. ప్రేమ అభిమానుము 
| గౌరవము అందరూ సమానముగా పాందువలెనన్నదే రసాద్వైతం. 


భీమన్న ముద్రిత కృతుల్లో క. ప్రజాదరణ పొందినవి , సాహిత్య 
| అకాడమీ అవార్డులు అందుకున్నది. 


దీప సభ, మధుబాల పద్య గీత కావ్యాలు ప్రజాదరణ పొందితే 
"పాలేరు" నాటకం ప పలు ప్రదర్శనలు ఇచ్చింది. ““గుడొసెలు కాలిపాతున్నై' * 


ఆ 


ంపుచీ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకుంది. 


జ క క న i నాకాను ఆ. 
{i గుజకేతు కాలిపోతున్ని (కవితల సంపుటి కే. Se. 120. (2). గుడిసెలు కాలిపోతుసన్సై 
(కవిశలసంచుటి కే దెం | ల 


ళ్‌ 
వాఖ్య వో 


18 చోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 





భీమన్న రచనలలో అముద్రిత రచనలు ఇంకా ఉన్నాయి. వాటిలో 


కోప 


మిల సు r 


వేద వ్యాసుడు 


ధర్మ వ్యాధుడు 


తీర సాగరం. 


అతికిన ముక్కలు 


నాటకం. 
నాటకం. 


నవల, 


గేయ పచ కావ్యం. 





19 es తక్కళ్ళ బాలరాజా sl 


భీమన్న నిర్వహించిన పదవులు 

భీమన్న కవిగానే కాక అనేక ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్టలలో అనేక 

పదవులు నిర్వహించి తమ మేథాసంపత్తిచే తగు సలహలిచ్చి ఆయా సంస్థలకు, 
ప్రజలకు సేవ చేశాడు. 


న 1940 - 45లో ఉపాధ్యయ వృత్తిని చేవచ్చాడు.. ఒక ప్రక్క ఉపాధ్యాయ 
వృత్తిని నెరవేరుసూనే సాహిత్య కృషిని గూడ కొనసాగించాడు. తరువాత 
శ ఉపాధ్యాయ వృత్తిని వదలి 1946లో రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. ప్రదేశ్‌... 
~~ కాంగ్రెస్‌ ఆర్లనైజరుగా , హరిజన సేవక్‌ స సంఘ్‌ సంయుక్త క్త కార్యదర్శిగా పదవులు 
నిర్వహించాడు. ఆ తర్వాత మళ్ళీ మద్రాస్‌ రాష్ట్రంలో ఆ అసిస్టెంట్‌ పభ్రిసిటీ 
ఆఫీసర్‌గా ఉద్యోగంలో ౩ చేరాడు. 


1950 లో మద్రాస్‌ నుండి శ్రీ నార్హ వెంకటేశ్వరరావు సంపాదకత్వంలో 
య వెలువడే - “ ఆంధ్రప్రభ * ఫా లో సహాయ సంపాదకులుగా గా మళ్ళీ సాహిత్య సేవ 
షా ప్రారంభించాడు. 


ప 1955 లో జర్నలిజానికి స స్వస్తి చెప్పి అంధ్ర ధ్రరాష్ట్రంలో ఆ అనువాద శాఖ 
మ. మ మరియు పుస్త స్తక్కాల నమోదు అధిపతిగా తిరిగి ఉద్యోగ రంగ ప్రవేశం చేశాడు. 


1960 లో నవ్య సాహితీ సమితి అధ్యక్షుడుగా అఖిల భారత ప్రథమ 
| జ . తెలుగు రవయితల సభలకు. సారథ్యం వహించాడు. ఇదే సంవత్సరము ఆంధ్ర 
అ రేక్‌ సాహిత్య ఇకాడసీలో ఎ bis మెంబరుగా చేయమడినాడు. 





20 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన జాడ 

1974 లో కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా సంఘం 
సభ్యులుగాను, ఆంధ్ర ప్రదేశ్‌ సాహిత్య అకాడమీ సంయుక్త కార్యదర్శి గానూ 
పదవులు నిర్వహించాడు. మరియు తెలుగు అకాడమీలో పాలక మండలి ( బో న్డ్‌! 
ఆఫ్‌ గవర్నర్స్‌) సభ్యులుగా ప్రభుత్వం నియామకం చేసింది. 

1975 - 76 ఆంధ్రప్రదేశ్‌ ఫిలిం అవార్డ్స్‌ కమిటిలో రెండు టర్ములు 
సభ్యులుగా ఎన్నిక చేయబడినాడు. 

1978 లో ఆంధ్రప్రదేశ్‌ విధాన పరిషత్తు సభ్యులు (ఎం.ఎల్‌.సి) గా 
ప్రభుత్వంచే నియమింపబడినాడు. ఇంకా అంతర్జాతీయ తెలుగు సంస్థ పాలక 
మండలి (గవర్నర్‌ బోర్డ్‌) సభ్యులుగాను నియమింపబడి సాహిత్య సేవకు 
అంకితమైనాడు. . 


ఇంకనూ డాక్టర్‌ బోయి భీమన్న గారికి ఈ దిగువ సంస్థలతో వివిధ 
హోదాలలో సన్నిహిత నంప్రంథ్రాలున్నాయః. 


.. ఆంధ్ర, ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో సూ సభ్యత్వం. 
. కేంద్ర సాహిత్య అకాడమీ. 
. ఆకాశవాణి ప్రాంతీయ సలహా స సంఘం. 

ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి. 

. ఆంధ్ర ప్రదేశ్‌ సంగీత తెలుగు రచయితల మహా సభలు. 

అఖిల భారత తెలుగు రచయితల మహా సభలు. 

. నవ్య సాహితీ సమితి. 

. సుఖేలా నికేతన్‌ స్థాపన. 





21 జ చౌ॥ తక్కళ్ళ బ మాాలరా జూ rr. 


భీమన్న వ్యక్తిత్వం 


భీమన్నను ఇతరులతో పోల్చడం భీమన్న ఒప్పుకోడు. అలా పోల్చడం. . | 


_ అతని వికాసానికి అడ్డుకట్టలు వేస్తున్నట్లు భావిస్తాడు. ముఖ్యంగా వీరు స్వీయ 

గౌరవం గల వ్యక్తులు. బలీయమైన ఆత్మవిశ్వాసం పెంపాందించుకొన్న వ్యక్తిత్వం 

వీరిది. బోయి భీమన్న తనలోని ప్రత్యేకతను, విశిష్టతను గుర్తించుకుని వాటికి 

అనుగుణంగా తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్నాడు. అంతే తప్ప ఇతరులను 

అనుకరించడం, అనుసరించడం తనకెంతో హానికరం అని గుర్తించాడు. స్వంత 
వ్యక్తిత్వం, మేథా నైశిత్వం వున్న వ్యక్తి. 


"బోయి భీమన్న ఎవర్నీ ఆదర్శంగా తీసుకోలేదు. తనకు తానే ఆదర్శం. 
“ఒక గొప్పు. వ్యక్తి ఎప్పుడూ సామాన్యుల నుంచి, సాధారణ వ్యక్తుల నుంచి 
ఘర్షణను. ఎదుర్కొవలసి ఉంటుంది 2 es ఇది అక్షరాల బోయి భీమన్న 
విషయంలో జరిగినట్టు అతని వ్యక్తిత్వం ద్వారా తెలుస్తుంది. 
. ఇంకాబోయి భీమన్న వ్యక్తిత్వమేమిటో ఆయన రచనల ద్వారా, అయన = 
+ వింతన ద్యారా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రజాస్వామ్యం, మానవతా " 
వాదం ఈ రెండూ భీమన్న ః జీవిత ధ్యేయాలు. బాతి  బాహ్యాడంబర ఆధ్యాత్మిక 
నిగళ బద్దమై వున్నంత కాలం దేశం ఆధునిక ౦కావటం. గాని, ఆరికాభ్యున్నతి 
సాధించటం గాని, సామాజికంగా వురోగమించడం గాని జరుగదు. 
. _ డాక్టర్‌బోయి భీమన్న విశ్వాన్నంతటినీ ఆకళింపు చేసుకున్న తత్వవేత్త. 


తన తా త్త్విక దృష్టితో ప్రపంచానికి కొత్తదారులు చూపించిన మహ నీయుడు. 
గొప్ప ప్ప మానవతావాది. 






“మిసిమి' మాసపు (త్రిక, సె[బవరి, 954 గు? ఎదిక పేజ్‌ నెం, 755. 


22 వోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన కా 





ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత తత్వాలు ప్రసాదించే. పాక్షిక సత్యాలను 
సదవగాహాన చేసుకొని అసంతృప్పుడైన భీమన్న, మానవానంద ప్రణయ మూల 
బీజానికి సంపూర్ణ సర్వతో ముఖ వికాసం కల్లించే చేతనా రససృష్టిగా రసాద్వైత 
తత్త్వ సృష్టి చేసిన కళా (స్రష్ట అనవచ్చు. 


అవ్యాజ (పేవును, అనంత సౌందర్యాన్ని, అవిచ్చిన్న' విశ్వాత్మను 
ఆవిష్కరించే ఈ రసాద్వైత దృష్టి అతని విభిన్న రచనలన్నింటిలో అంతర్జ్వాలగా 
ప్రజ్వలిస్తున్నది. 
పద్మశ్రీ) భీమన్న సాహిత్యం ద్వారా ప్రజల్లో నూతన చైతన్యాన్ని 
కల్లించడానికి ప్రజాస్వామ్యం, మానవతా దృక్పథం కలిగి సాహిత్యం తో సాహిత్య 
సేవ చేస్తున్న విశిష్టమైన వ్యక్తిత్వం కలవాడు. 
మహాకవి భీమన్న వినయ స్వభావం కలవాడు. ద్వేషము, అసూయ 
అతని మృదు స్వభావమునకు విరుద్దములు. 


23 డా॥ తక్కళ్ళ బాలరాజు అణాల ల 


భీమన్న కు జరిడిన సన్మానాలు 
బోయి భీమన్న ప్రతిభకు, వారికి గల 3 సవా గుణానికి జరిగిన 
7 సన్మానాలు అనేకం. 


క్రీశ. 1953 సంవత్సరములో శ్రీ దామోదరం సంజీవయ్య, 
ముఖ్యమంత్రి అధ్యక్షతన గుంటూరు జిల్లా చెరుకుపల్లిలో బ్రహ్మాండమైన పౌర 
సన్మానం. ఇంకా (ప్రజాకవి భీమన్నకు *' గండ? పండేరంి? ప్రధానం చేసినపుడు 


అనాటి శ్రీ) కృష్ణ దేవరాయలు అల్లసాని స. జరిపిన న సన్మానసత్కార సభలా 
1, తీర్చిదిద్దారు. 


1975 లో ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలో గొప్ప సన్మాన 
న ig జరిగింది * క 


1988, జూలై 4 న నం డా జె బావురెడ్డి గారి అధ్యకతన విజయవాడలో 


''కనకాఖోః షేకం” 2 జరిగింది. అందు నగర మేయర్‌ శ్రీ శ్రీ జంధ్యాల శంక ర్‌, 


న్యా శ్రీ తుర్లపాటి కుటుంబ రావు శ్రీఎన్‌.! సి కృష్ణమాచార్యులు, డా| కుందుర్తి. 


సత్యనారాయణ మూర్తి శ్రీ ఎమ్‌. పీ. జాన్‌ కవి మరియు శ్రీ శ్రీ ఈడ్పుగంటి 


శ స. మూర్తి న న్‌ అభినందనలు Mr 
1989 లో" సెప్టెంబరు 19. న హైద్రాబాక్‌లో సొహిత్య వే వేతలు, 
పండితులు, పలువురు కవులు పాల్గొని ee భిషేకం:3 జరిపారు... 





సుం చికు. | 922 లో భీమన్న జవత విశెవాల ౩ నుండి. 
నవతి గా es ము భాతుణి ద్వారా... 





24 బోయి. భీమన్న రూపకాలు - . తాత్త్విక చింతన 


1990, సెప్టెంబరు 19న విశాఖ పట్నంలో పుర ప్రముఖులు జిల్లా 
రచయితలు భీవున్న గారికి. సన్మాన సభ ఏర్పాటు చేసే అందంలో 
“కనక పుష్పాభిషికంి* గావించారు. 


_._ బోయి భీమన్న గారు జన్మతః కవి. వీరు సాహిత్యరంగానికి విశేష 
సె చేశాడు, చేస్తున్నాడు కూడ. భీమన్న గురించి వివిధ సందర్భాలలో ' 
సమకాలీనులైన కవి మిత్రులు, పండితులు, ప్రజలు చేసిన ప్రశంసలు, సన్మాన 
సత్కారాలు కొన్ని ఇందు పొందు పరుస్తున్నాను. 


1) ఒక సారి డా॥ జె. బాపు రెడ్డి గారు చేసిన వైయుక్తిక సన్మానంలో 
సి.నా.రె. స్వయంగా వ్రాసి వివరణాత్మకంగా పాడగా , బాపు రెడ్డి, రమణ 
రావు, డా యాదగిరి రెడ్డి మరియు ఎ.వి. ఆర్‌. సనక వరు “ఖవాలీ * 
తరహాలో ఆనా సన్మాన సభయందు పాడారు. PE 

“ నీ దొక దీర్జాలాపన . 
నీది అనర్జాలోచన 
నీది నిశాసూర్య దృష్టి నిత్య నేస్తం 
. ee నిది దివాచంద్ర సృష్ట నిజమిది నేస్తం ప. 
2) 16- 1-1990 శనివారమునే ఆంధ్ర నలందలో భీమన్న గారికి 


చేసిన తన్నో త నీ కోట సతారావుశ ర్మ గారు ఈ కవిత చదివి 
సమర్శించుకున్నారు. 
“ వేములవాడ భీవుకవి వీరుడు నాడు - విశాల పాండితీ 
శేముషి ధార్మికా చరణ శిష్ట జగత్తు శిల్పి వాడు; దా 
గోముగ బోయి భీవుకవి కోకిల విప్లవ భావదిప్తితో. 
 ధ్రీవుప్రపూత వశ్వమునకుపేర్కొనినే డుత దాఖ్య నొప్పెడున్‌”, సేన 





స హరు నుంది పడక ren బోయి ధమున్ష నానా జనా క ( 






ఈ ' జం అనాలా నంకుననననననాను నను ళనన నతన ననిననం నకును టో కానాల కర కన లసకానరిసర సరల పకక ; 
20 డః తక్కళ్ళ బాలరాజు న | 
జ న్యు న నా అలో అయే శశ 3 గీ ఇ na న 
3) 24-5-19870గ అం. ప్ర. నిమ్న జాత సంక్షమ సంఘం, (శ. శైభం 
శాఖ వారు గొప్ప సభ ఏర్ఫాబు చేసి ఘనంగా సన్మానించారు. అందునొసంగిన 
మ! డు 


సన్మాన పత్రం లోని కొన్ని వాక్యాలు ఇందు తెలియజేస్తాను. 


“స్నేహ శీలీ! మహాకవీ | ప్రతిభాన్వితా ji 
రసపిపాసీ ! ఆ॥క్ట హృదయా ! 
_ అభ్యుదయ గామి! మార్గదర్శకా ! 


ధి మితి ణా కణిత ఉలి ఇవి ఇల అదితి యిల శభ అచ శ ణక రి వ శిత లి త 


ఎన్నటికి వాడని నీ 
కావ్య కుసుమవాలముందు 

తరాలవారికి ఆదర్శంగా నిలిచి కళాజగత్తులో 
వెలుగు బాటలై వర్టిల్లుగాక 


శ్రి See Cd 


Os న్‌ షెడ్యూలు కులాల సంక్షేమ సంఘం. కున 
తూర్పుగోదావరి జిల్లా యువజన సమాఖ్య 


1. 
2. 
3. ఇండియన్‌ క్రిష్టియన్‌ ఆసోసియేప షన్‌ 
శ అంబేద్కర్‌ మెమోరియల్‌ లైబ్రరీ సా సైటీ 
న్‌ కాకినాడ మార్కెట్‌ వర్తక యూనియన్‌ 
6. విద్యార్థి క్ల ఫెడరేషన్‌. 






గం రద జుద్దు చి యాకు" సూచీ న జీవ 


26 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 





7. విజయజ్యోతి నికేతన్‌ . 

8. ఏ. అండ్‌. టి. ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ 

9. తూర్పుగోదావరి జిల్లా రచయితల 'సంన... 
10. స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ - 

11. వివేక వాణీ ప్రచార సంఘ్‌ 

12. సిటిజన్స్‌ ఆప్‌ కాకినాడ. 


మొదలగు సంఘాలు ఉచిత రీతిన సత్కరించి సన్మాన పత్రాలు సమర్పించారు. 
అందులో ఉదాహరణకు ఒకటి., 


“ కవి]! మహాకవీ! పీరికా పీఠాధిపతీ! * 
_ కళాప్రపూర్ణ ! (ప్రగతి శీలీ! ప్రజాకవి! కవి బుషీ! 
శ) బోయి భీవున్న విరాయువగుమన్నా | 


అవి శాన శి రశ 


ర్స దివి. 24-1-1971 న ఏలూరులో సన్మానం జరిగింది. ఆ 
కన సభలో భీమన్న గారికి సమర్చి,చిన సన్మాన పత్రము నందు చోటు 
చేసుకొన్న అక్షర బీజాల కొన్ని - 


és సముజ్జ్వల రచనా Se హక్‌ నూతేండ్డు 
వుని, భారత దేశ స్వాతంత్ర్య సౌభాగ్య సామాన్య 

(ప్రజాభ్యుద యార్ధమై శతాధిక కృతులు వెలయించు 

నట్టుల పరమేశ్వరుడు అనుగ్రహించు గాత. ** 
56) దివి. 18-10-1974న బెంగుళూరులో ఆరవ అఖిల భారత 
తెలుగు రచయితల మహా సభలో జరిగిన సన్మానంలో పొందిన సన్మాన పత్రము 
నుండ : 





MY a ఆజం లీ అ అని వ శవం - ల mrt ఎ 
| _“మెలేగం యుండి స పలి వరకు బోగం భ్‌ముడ్ను లనే 
. 2 శ 


27 


డ్‌! తక్కళ్ళు బాలరాజు 


ననన ESTRELA RRRIR EIR RIE: 





“ చీకట్లను చీల్చిన సూర్యభింబమా! * 
తరతరాల అస్పృశ్యతమః పటలాన్ని చీల్చుకుని 
ఆది వేద విజ్ఞాన సాగర గర్భంలో నుంచి ఆంధ్ర ప్రదేశ్‌. 
పూర్వ దిశా తీరం మీద అమృత గోదావరి ఒడిలో 

వెలసిన సూర్యబింబిమా 

[వగతీ సముద్దీపక నాటక కరా ! 

భారతీయ కుల వ్యవ స్టలో, స్వార్థ సాంఘిక వ్యవస్టలో 

శతాబ్దాలుగా అణగారిన పీడిత దళిత వర్గాలలో 
స్వేచ్ళా స్వాతంత్ర్య చైతన్య తరంగాలను పొంగించిన 


| పాలేరు కూలిరాజా వంటి అపూర్వ సాంఘిక నాటక 


వ నిర్మాణం చేసిన నవ విభాత వైతాళికుడవు వ్‌ 
రస 'ప్రవుష్ట స్వతంత్ర్య కావ్యానేక ఢా! 
దివ సభ, మధు బాల 


అకు ఆ చచి జల ళి 


"అఖిల (ప్రపంచంలో జరుగుతున్న నవ .నవోన్మేష 
మూల సాహిత్య నిర్మాణానికి దోహదం చేశావు. 


' అందుకు తెలుగు జాతి ఎంతో * గర్విస్తున్నది. 
నీకు బుణపడి యున్నది. 


సర్వతోముఖ | జీవన దర్శవాదర్శ రాగ వైశాఖి. దాతా! 


ఎన్నో యుగాల కొకసారి గాని వెలువడని భగవద్గిత, 





| “పాలేరు నుండి ప పద్మశ్రీ వ 


బైబిల్‌ , ఖురాన్‌ వంటి మానవ జాతి జీవన గతిని 


| నిర్దేశించే మహ్ధంధాలతో. సరి గడ్దెను నిల్చే. 
జ్ర . రాగ వైశాఖి oe కావ్యన్ని పట్టం తెలుగు. 


"బోయి భీమన్న, అ 


28 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 





సాహిత్య చరిత్రలో నూతన యుగ కర్తవైనావు. 
రసాద్వైత తత్త్వ నిర్మాతా! or 
ద్వైత అద్వైత విశిష్టాత్వైత తత్వాలు 
ప్రతిపాదించే పాక్షిక సత్యాలను. 
సదవగాహన చేసుకొని అసంత్పప్తుడవైన నీవు 
కళా (ప్రపూర్ణ , పద్మ (శ్రీ బిరుదాంకి తా! 
వుహాకవివై , సాహితీ వసంతుడవై . 
ఉపజ్డా కోకిలవై తెలుగు సరస్వతి 
అఖిల భారత రచయితల మహాసభ పక్షాన 
నిన్ను సన్మానించి భాషాను తల్లిని ఆరాధిస్తున్నాము 3 
సాహిత్య సమరంలో తనదంటూ ఒక ప్రత్యేకతను నిలబెట్టుకొన్న 
భీమన్న తన ' పాలేరు * రూపక మలి ముద్రణ యందు తన అభిప్రాయంలో 
తనకు జరిగిన సన్మానాలను అన్నింటినీ సీసపద్యంలో పర్కొన్నాడు. 
“ బ్రహ్మ రథము పట్టి , పగటి దివిటీలతో * 
వేయించితివి గండ పెండెరమును 
అందించితివి భారతాధ్యక్ష గరి చేత 
మహనీయమైన పద్మా అవార్డు 
కలిగించితివి గుడిసెల కావ్యమునకు జా 
తీయ పురస్కార థీయశస్సు 


|, “పాలేరు నాటకం రచయిత అభిప్రాయము లో... 


29 డా॥ తక్కళ్ళ బాలరాజు పా ప సక్స 
ఆంధ్ర కాశీద్ద విద్యా పీఠముల నుండి. 
గొ రవంచితివి డాక్ష ర్‌ బిరుదుల 
శాసన పరిషత్తు సభ్యత్వ మొసగి తీ. 
ర్చీతివి నాలోని రాచరిక తృష్ట 


ఇంతగా నన్ను భూషించి , ఇపుడు దీని 

- కంతకు కిరీటి మన కనకాభిషేక 
ధన్యతను గూర్చినావు నా తల్లీ ! బ్రాహ్మి 
బాపురే సోలవరపు సబ్రావు గారి 

హృదయ పద్మాసనము నుండి ఎంత కరుణ 1°. 








3౮ వోయి భీమన్న తూాతికాలు- 'తొత్తిక చింతన == 





బోయి భీమన్న గారి ప్రతిభావుత్పత్తులకు శక్తి సామర్య్యాలకు ధీర 
చిత్త వృత్తిని నిరూపమాన సాహితీ సేవకు సన్మానాలు సత్కారాలతో పొటు 
అనేక బిరుదులు పొందారు.. అందులో కొన్నింటిని తెలియపరుస్తాను. 
1) వుహాకవి : 
1969లో కాకినాడ ప్రజలు బోయి భీమన్న గారికి 
ఘనమైన సన్మానము జరిపి అందు మహాకవి బిరుదు ప్రదానం చేశారు. 
1) సాహితీ వసంత : 

1971 లో స్వగ్రామం మామిడి కుదురులో షః షష్టీ 
పూర్తి ఉత్సవం జరిపారు. అందు ' సాహితీ వసంతి బిరుదు సాహితీ బంధువులదే 
ప్రదానం చేశారు. . 

Wy కళా ప్రపూర్ణ :. 

1971 లో ఆం(ధ విశ్వ విద్యాలయం వారిచే 
బ్రహ్మాండమైన సభా మంటపము నుందు గౌరవ (ప్రదమైన “కళా (ప్రపూర్ణ 
బిరుదు ప్రదానం చేయబడింది. 

IV) పద్మశ్రీ: . 

1973 లో కొత్త ఢీల్లిలో భారత ప్రభుత్వం తరువున 


రాష్ట్రపతి శ్రీ వి.వి. ౧8 'గారి చేత * పద్మ శ్రీ) *” బిరుదు ప్రధానం చేయ స 


బడినది. దీనితో భీమన్న గారు భారత దేశ సాహితీ లోకానికి తెలిసి పోయారు... 





ఆగి 


bo 
a 


జీ | 


| . భీమన్న సాహితీ ప చిక, 1989 చువరి పేజిలో . 


31. ..డాః తక్కళ్ళ బాలరాజా దా 


V) డాక్టర్‌ : 





1976 లో వారణాసిలోని కాశీ విద్యా పీఠం వారు 

: భీమన్న గారీకి సన్మాన సభ యేర్పాటు చేసి గౌరవ డాక్టరేట్‌ (డి.లిట్‌.) ప్రదానం 

చేశారు. ఆ'సభ యందు వివిధ గౌరవ మర్యాదలతో సత్కరింపబడినారు. 
-.. పలువరి ప్రశంసలు అందుకున్నాడు. భీమన్న . 








32 బోయి భీమన్న, రూపకాలు - తాత్త్విక చింతన 


భీమన్న గూర్చి న్ని పలువురి ప్రశంసలు. 
" (| వలు సన్మానాలు, పొందిన భీమన్న పలువురిచే ప్రశంసలు పొందిన 
| సందర్భాలెన్నో వున్నాయి. వాటిలో కొన్నింటిని ఉదహ రిస్తాను. : 
1. కవి సామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ ee a 
1960లో కవి సామ్రాట్‌ విశ్వనాథ తహ గారు ఏ బోయి 
భీమన్న గూర్చి ఓ సందర్భంలో ఇలా అన్నారు. FF 
' ౫. క భీమన్నగారు చక్కని కవి సుకుమారముగా సొగసైన భావములతో 
సంప్రదాయము చెడకుండ వ్యాకరణ శుద్దములైన త రచించు కపి?. 
2. కవి వి చక్రవర్తి గుజ్జం జాషువా - 
EE తై సందర్భంలో కవి' న్‌! జాషువా గారు బోయి ము భీమన్న? గార. 
ప్రతిభ తెలుసుకొని ఇలా అన్నారు. ప... 
a + తళుకుల్‌ చెక్కులు గ తం మేత్తెలుగు. అ 
శబ్ద శ్రేణితో , కావ్యభా. య. 
వ. షలు సృష్టించి , విరించి బిత్తరి కటాక్ష. 
. త్రీలనార్టించి కా .. 
గలవాడై సుతికెక్కు యువ కవిన్‌. 
౨... గన్నట్టిత్రీవేగిమం 
a క డల మేరితి ల. ట్‌ 
ఫల రతిష్టా వాహనమేక్కించు చ చున్‌”: a వ ఖా. 


. ల్‌ హాలేరు. నుంచి వదతి: వరకు బోయ భెమున్ల గ్రంథంలో పేజీ, నెం. 654. - 





. 33 --- డా తక్కళ్ళ బాలరాజు . 


3. డాక్టర్‌ దివాకర్ల వెంకటావధాని 


1973 న ఆం.ప్ర. సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యత్వ (ప్రదాన 
సందర్భములో చేసిన ప్రశంసలో కొన్ని వాక్యాలు - 


.ప్రాలీనాధునిక అ  ఆంధ్రాంక్ల (గ్రాంధిక వ్యావహారిక హహా 
సంప్రదాయ సవ్యసాచులు శ్రీ శ్రీ) భీమన్న గారు. వారీ రచనలన్నింట సుపభ్ఞా 


మౌళికతలు సర్వతో ముఖములై వర్తించుచు వారి కుపజ్ఞా కోకిల బిరుదమును 
సార్ధకమొనరించుమన్నది. సభ 


CRETE YY 


శ్వ ఉత్తర ప్రదేశ్‌ గవర్నర్‌శ్రీ బార్లు రామకృష్ణా రావు గారు. 
ఉత్తర ప్రదేశ్‌ గవర్నరు శ్రీ ) బూర్గుల ల రామకృష్ణా రా ర్‌ు గారు ఓ చోటు స 
ఇలా అన్నారు. జ 4 


“శ్రీ బోయి భీమన్న గారు నవ్యాంధ్ర కవులలో గణనీయమైన నస్టాయిని . 
సంపాదించుకున్నారు. మాధుర్యము వారి రచనల ప్రత్యేక విశిష్టత ఈ భీమన్న 
గారు తతః చెందిన యశస్కారములగు మధుర కవులు”. 


స్ట మహాకవి డాక్టరు దాశరథి. 


ప్రజలు చేసిన ప్రశంసలు విని భీమన్న గ్రంథాలు చదివి మహాకచు 
డా! దాశరథి గారు ఇలా చెప్పారు. 


68 రాల లోపల నమృతంపు జా జాలునించు ' 
- స్వాదుతను పంచు హృదయాల se 
(ప్రవిములానంద సంపద పంచి పెట్టు. 
భీమన కవీంద్రు దివ్య కవిత్వ శక్తిం, 








34 - ' బోయి భీమన్న రూపకాలు - తాత్విక చింతన == 
6. శ్రీ యస్వీ జోగారావు 

“ బోయి భీమన్న కవిత వసంత నిరంతరమైన మధ్యధరా ప్రాంత 
ప్రకృతి సన్నివేశం వలె విసర్గ మనోజ్ఞమైన రిఏరా వినోద కాలక్షేపం వలె [శ్రుతి 
సుభగము యుగన్మమనోహరము అయినది. భారతీయ తత్త్వ (ప్రవచనము 
వలె నిర్భర భావనా గంభీరమైనది. ప్రాచీనాంధ్ర జానపద హృదయం వలె 
నిరాడంబరము నిరతార్రము నిత్యముద్టము అయినది”. 


భీమన్న పొందిన అంకితాలు 
సాహిత్య సీనులో సిద్దహస్తులైన కళా తపస్వి బోయి భీవున్న 
మోదుగులు పుష్టించే చోట , మైోడులు చిగురేత్తే చోట, పీడిత జనం పిడికిలి 
నెత్తీ చోట, విద్యుత్కవితలో గుండెలు వెలిగే చోటక నిపిస్తాడు. గుండె గుండెలో 
కోటి దీపాలు వెలిగిస్తాడు. కనుకనే ఇతడు మానవతావాది. 
ఎందరో సాహితీ పీపాసకులు తమ కావ్య కన్యలను శ్రీ బోయి భీమన్న 
గారికి అంకితాలు చేశారు. అందులో ముఖ్యులు : ్ర 


3 1. జె. బావు రెడ్డి  _ - బాపురెడ్డి గేయాలు (గేయ సంపుటి) * 
శ్రీ నర్రావుల సుబ్బారావు - వ తెలుగులో జర్నలిజం (వచన [గ్రంథం 
( న 3. శ్రీ భాస్కర క్రిష్ణారావు - వెల్లువలో పూచిక పుల్లలు( నవల) 





ముఖాముఖి గోష్టి లో 


36 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన == 





భీమన్న రచనలు 
. తన సాహిత్యము భవిష్యత్తు సమాజ వికాస పరిణామానికి భూమికగ 
పరిణమిస్తుందన్న విశ్వాసముతో కలాన్ని కదను త్రొక్కించిన మహాకవి బోయి 
భీమన్న యొక్క రచనల పరంపర : 


1. దీపసభ పద్య కావ్యం 
2. మధుబాల . గీత కావ్యం 
౩. రాగోదయం ఈ గేయ సంపుటి 
4. భీమన్న కావ్య కుసుమాలు... అఘుకృతుల సంపుటి. 
కక... ల ల మక 
6. ప x 


T రాగవాసిష్టం 


* 8 అసూయ న 
9. పడిపోతున్న అడ్డుగోడలు ,) 
10. పైరుపాట స్టే 

11: మానవుని మరొక మజిలీ ళో 


12. బాలయోగి 





13. ఆదికవి వాల్మీకి 
14. ప్రగతి 
15. చిత్రకళా ప్రదర్శనం 


16. మధుగీత అ అ ముక్తకాలసంపుటి 
17. అనాది కొస నుంచి అనంతత్వంలోకి _ కవితాసంపుటి 


18. త్రిపదలు . ముక్తకాల సంపుటి - 


19. సెవెంత్‌ సీజన్‌ "ఆంగ కవితా సంపుటి. 


20. జానపదుని జాబులు. లేఖా సంపుటి. 


21. ప్రకృతిలో మానవ ప్రకృతి కావ్య సంపుటి 


22. రాగ వైశాఖి లేఖా కావ్యం. 


23. అకాండ తాండవం క / నృత్య గేయ కావ్యం 


24. పిల్లీ శతకం వ్యంగ రచన 


25. రాజకీయ వీరుడు - డాక్టర్‌ ఖాన్‌ _ జీవిత చరిత్ర 
26. ధర్మం కోసం పోరాటం... . సాంఘిక, రాజకీయ 
. న ం సిద్దాంత (గ్రంథం 
27. ఏక పద్యోపాఖ్యానం - సవ్యాఖ్యానం క 
28. అశోక వనిలో రాముడు 

29. రాఖీలు 


yo రచన 
పద్య కావ్యం 
గేయ సంపుటి 


30. మణి మానసం పద్య కావ్యం 


31. గుడిసెలు కాలిపోతున్నై గ్య, కవితా సంపుటి 





38. ~~ ఊఉొ॥ తక్కళ్ళ. రర ర 


౩32, కేదారీశ్వరి తెలుగు నేల పాటలు 
౩౩. బొమ్మ గేయ కావ్నం 
34. జన్మాంతర వైరం కర్మ సిద్దాంత కావ్యం. 
3౩5. శివాలకలు సాంస్కృతిక విప్లవ 

కవితా సంపుటి 
౩6. రాధతో ఎగ్జిబిషనుకు 
3౩7. ఓయి! కవీకవిత్వంరాయి! 
38. భీమన్న ఉగాదులు 
39. పాటల తోట 
40. భీమన్న భగవత్‌ గీత. 
అముద్రితాలు: . 
1. గోరువంకలు  మినికవితలు 
2. అతికినముక్కలు పద్య కావ్యం 
ను. సంమని జ ముల సీస్‌ గేయ నాటికలు 
4. వేదవ్యాసుడు నాటకం 
5, ధర్మ వ్యాధుడు నాటకం 
ద. క్షీరసాగరం నవల 





బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన క 


కనా కవితాలతక్ష్యం. 
చీకట్లో బ్రతికే వాళ్ళను మెప్పించడం కాదు 
Mal, Wi te 
ఆక్కడ నుండి లేపడం | 
అరుణోదయం కేసి తరమడంి” ల 


(భీమన్న గారి సాహిత్య ఆశయం అద్రి. 





బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 


రెండవ ప్రకరణ 





40 డా|! తక్కళ్ళ బాలరాజు 


భీమన్న రూపకాలు పరిశిలన 

బోయి భీమన్న ఆధునికాంధ్ర కవులలో అగ్రగణ్యులు. మహాకవులు 
వరి నాటకాలన్ని దృశ్య కావ్యములే. కనుక దృశ్య మానమగు నాటకాలను 
రూపకాలని అంటారు. రూపకం అనేది నాటకానికి పర్యాయ పదం. అంటే, 
రూపకం గాని నాటకం గాని ఒకే పద్దతికి చెందినవి అనవచ్చును. ముఖ్యంగా 
రూప కాలయందు హు. ల ఎ ఎక్కువగా చోటు చేసుకున్నాయి. 


ఇక పరిశీలన అంటే ఏమిటో తెలుసుకుందాం. ఒక ప్రత్యేక దృష్టిని 
సులో స్‌ు ఒక విష షయాన్ని నిశితంగా చూడటమే పరిశీలన అనవచ్చు. . 


Concise Oxford Dictionary లో పరిశీలన పదానికి "The ౮bser- 
vation is accurate watching and nothing of phenomenon as they 
occur in nature is which regard to cause and effect of mutual rela- 


tions." అని అర్ధం చెప్పబడింది." 


పి.వి. యంగ్‌ అనే శా(స్త్రవేత్త "The Observation isa systematic. 
and delibarate study through the eye of spontaneous occurance at 


the time they ౦06416" * అని పరిశీలనకు నం మకు, 


మానవుడు ప్రపంచాన్ని అర్ధం చేసు కోవడానికి ఉప పయోగపడుతున్న 
సాధనం పరిశీలన. ఎదైనా ఒక (ప్రత్యేక ఉద్దేశంతో పరిశీలన చేయడమే దీని 
ప్రధాన లక్ష్యం. ఒక విషయాన్ని బేరీజా వేసి గమనించడమే పరిశీలన. 





“పరిశోధన విధానం” - ఎస్‌. జయ ప్రకావ్‌ - 72 వ్‌ పుట Kk 
2. PV. Young Scientific Social Surveys and Research 162వ పుట. 


41 బోయి జ రూపకాలు - తాత్త్విక చింతన 





"Philosophical and biographical truth must submit to | 
the kind of truth that Poems emeoey It is there the poems 


that new life manifest itself. * అని లారెన్స్‌ లిప్‌కింప్‌ అనే ఆధునిక 
మ వార్యుడు వ్లషింవాడు.. 


పాశ్చాత్య దేశాలలోని నాటకాలు ు రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి 
_ సంపూర్ణ పద్య నాటకం. రెండవది సంపూర్ణ గద్య నాటకం. సంస్కృతంలో 

గద్య పద్య మిశ్రిత నాటకాలునున్నాయి. అట్లే బోయి భీవున్న తెలుగు. 
బ్రో నాటకాలలోనూ మిశ్రితాలున్నాయి. సంస్కృత నాటకాలలోని పోలికలు భీమన్న 
. రూపకాలలో కనిపిస్తాయి. ఉన్న దాన్ని ఉన్నట్టు విచారించుట ఒకటైతే, అబ్బా. 
స ఎందుకున్నదని విచారింయట రెంవది. ఈ రెండవ రకమైన విధానం తత్వ విచారణ ' 
అంటారు. ప విచారణ గల రవనలే బోయి భీమన్న వేసినవి. 


“వీరు అవిచ్చిన్న ంగా వివిధ ప్రక్రియలలో రచనలు చేస్తున్నా ఇరవయ్యవ 
ఇ. శతాబ్దపు కవి. నాటక కర్తగా, వక్తగా, విమర్శకుడిగా ఆధునిక తెలుగు 
. సాహిత్యంలో భీమన్న స్టా స్థానం సుస్టిరమైంది. వీరి రచనలు తెలుగు సాహితీ. 
జగత్తులో, ప్రశస్తి స్తిని పొంది. ఉన్నాయి. ఏరి రూపకాలలో “రాగవాసిష్టం” క 
స (1959). గొప్ప కళాఖండం. వీ8*“పాలేరూ, “కూలిరాజు”, “సపెరుపాటి?, | 
_ “వ్రగతా, “చిత్ర కళా ee మొదలగు రూపకాలు ఒక్కొక్కటి. 
_ ఒక్కొక్క ప్రత్యేకత కలిగి వున్నవి. 

"వీరు తెలుగు 





ళ 'ప్రమరింవిన వ మొత్తం రూపకాలు పదకొండు. వీరు 
mt చొదాపు 1940 నుండి నేటి. వరకూ రచనలు చేస్తు వాటిని ప్రచురిస్తున్నారు. 
$58 నాటకాలను ఈ దిగువ తెలిపిన విధంగా ా వర్గీకరించవచ్చును. 





“ఆంధ్రపైలా - దినవత్రిక- శద నవం. 1994 జ రానాను 


42 డౌొ॥ తక్కళ్ళ బాలరాజు 


1. సామాజిక రూపకాలు 


పాలేరు rd | _ ప్రచురణ 1940 


కూలిరాజా  - చరణ 1947 


పెరుపాట  - ప్రచురణ. 1959 


ఐతిహాసిక రూపకాలు 


రాగవాసిష్టం అ ప్రచురణ 1959 


బాలయోగి ౨. (మరణ 1964 


ఆదకవవాల్మీ! =. (= 1970 


" వ్యంగ్యాత్య త క రూపకాలు 


పడిపోతున్న అడ్డు గోడలు జ్‌. సు 1958 


. ప్రగతి. . - (ప్రచురణ 1979 

ప్రతీకాత్మ క రూపకాలు 
అసూయ. . క ఉన ప్రచురణ 1954. 
. మానవుని మరొక మజిలీ వ | వ్రమరణ 1963 
_ చిత్రకళా ప్రదర్శనం -  వ్రమరణ 1963 


బోయి ఎ భీమన్న సంస్కృత రూపక మర్యాదలను సమన్వయాత్మకంగా 











4౩3 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన క 
పండించుకుని రూపకాలను రచించి తెలుగున విశిష్ట ప్రయోక్తగా ప్రసిద్ది. 
చెందినారు వీ8 నాటకాలను పరిశీలించినపుడు రూపకాలలో తాత్తికచింతన, .. 
పాత్ర చిత్రణ, రస పోషణ, వస్తువెవిధ్యం, శిల్బం మరియు శైలి మొదలగునవి 
వివేచింపవలసి వుంటుంది. ముందుగా వీరి సామాజిక రూపకాలు పరిశీలిద్దాం. 


పామాజిక రూపకాలు : 


మానవుడు సంఘజీవి. అతని వ్యక్తిత్వ వికాసం పై సమాజ ప్రభావం పడక 
తప్పదు. అతని మానసిక స్థితి వల్లి Sarees మార్పులు రాక మానవు. 
అలాంటి మార్పులతో ఉన్న సమాజ లక్షణమే 'సామాజికతి అనవచ్చు. ఇలాంటి 
సామాజికత గల రూపకాలు బోయి భీమన్న రచించాడు. 


వీరు షన కాలంలో pee జీవితాన్ని ప్రతిబింబిస్తూ 
(గ్రామ ప్రజల రాజకీయ, నైతిక, సాంఘిక చైతన్యాన్ని పురికొల్ప టానికి ' పాలేరు, 
“రూలిరాజు, “పైరుపాటి మొదలగు రూపకాలు రచించాడు తెలుగం 
సాహిత్యంలో ప్రప్రథమ ద దశలోనే రూపకాలు రచించిన వారీలో బోయి భీమన్న 
ఒకరు. 


పాలేరు రూపకం) 


ఈ రూపకంలో ప పద్యాలు, త విన్న చిన్న మాటలు ఉన్నాయి. 
సావూన్యులకు కూడ అర్జ మై య్యే విధంగా. విసుగు కలిగించని 
సంభాషణలున్నాయి. ఈ నాటకంలో పదహారు రంగాలు ఉన్నాయి. ఇది భీమన్న 


గారి స్వతంత్ర నాటకం సామాజిక సమస్యలు కలిగినదీ నాటకం. 1940 లో 
ప్రచురించబడిన దీ నాటకం. 





44. 


ట్‌ొ॥ తక్కళ్ళ బాలరాజు cscs nmr mera rN 





బోయి భీమన్న భక్త కవి మరియు తాత్వికుడు. బుద్ది గమ్యం, 
హృదయ గమ్యం రెండూ కలవారు. తా త్వికడెన భీమన్న తన సిద్దాంతాలను 
శాస్త్రీయ శైలిలో చెప్పాడు. కవియైన భీమన్న దానినే తన జీవిత సిద్దాంతం 
ఆధారముగా చేసుకొని కావ్యమయ శై శెలిలో తెలిపారు. అనగా శాస్త్రీయ శైలి 


వురియు కావ్య శైలి లలల. జోడించి భిన్నత్వంలో ఎకత్వాన్ని 
చూపగలిగాడు. 


ఉదాహారణకు : 

“ రాలే పూలకు మొలినే మొగ్గలు 
ప్రాణములోయీ దేవా! 
వునుజాలలో యీ మాత్రపు వా 

మురుగ్లైయున్నది - దేవా! 


ఇలా భీమన్న తన తాత్త్విక భావము తెలియజేశాడు. భీమన్న అద్వైత 
వాది. అనగా జీవాత్మకు పరమాత్మకు భేదము లేదని చెపుతాడు. 


సామాజిక దృక్పథం : 


పేదల శ్రమను దోపిడి చేసేవారి దౌర్జన్యాలు, ని పేదల నికృష్ట 
జీవితాలు ఈ నాటకంలో కనిపిస్తాయి. అమాయక జీవితం గడిపే రైతు ఇందులో 
కథానాయకుడు. ఇతని చేత ఒక మ. సూచన చేయిస్తాడు రచయిత. 
చూడండి ఆ ప. + 





| ;,“హాలేరు' రూపకం 5 వవుట 


న 0 VE 


శీర బోయి భీమన్న రూపకాలు - తాత్తి(క చింతన కానన లకానానాన 





_ *  ఆకటి బాధకు అల్హాడెదవా 
బానిసవై బ్రతికెదవా 
ఈ విశాల విశ్వంలో మరియొక 
త్రోవటయే కనబడదా 
పగలగొట్టు నీభికా పాత్రను 
_ తెగ దైంపుము నీ శృంఖలము 
_అభ్యుదయములో. ఆశాగతిలో 
అడుగిడి సాగుము క్‌ 1 
ఇలా ఉద్బోధలే కాక హృదయ వేదనను చక్కని ఛంద స్సులో చల్తా 
కవితలున్నాయి ఉదాహారణకు : ప. 
వం “హృదయము బీటవారె 'సహింపగరాని 
వ వియోగ వహ్నిచే 


ట్రతికితి నీదు దర్శన పభాభ్యురయందిక 
తొల్కరించు నం ష్‌. 
.. -చదియును పోయె; ఆశలు, నిశాచరులై 
.. భయపెట్టసాగెరే. 
ల పుదయమె లేదు గావున. తలోదరి ? ? ఈ దరిలేని 
ఇలాంటి క కవితలు ఈ నాటకంలో ఇ ఇంకా ా ఎన్నో మాయి. 





“వాలేరు' రూవకం - “6౩ వవుటి న 2. వారు రూపకం - 78 వపుట . 


46 డా; తక్కళ్ళ బాలరాజు 





Truth ౧౬౦66 is philosophy 

Truth Clothed Is Poetry 
నగ్న సత్యం వేదాంతం. అలంకృత సత్యం కవిత్వం - ఇతర మాటల ద్వారా 
భీమన్న సాహిత్య హృదయం తెలుస్తుంది. 


 కూలీరాజా (రూపకం): 

ఈ రూప పకాన్ని 1947 లో ప్రమరించి కళాలోకానికి అందించాడు. 
బోయి భీమన్న. ఈ “కూలిరాజు ఇతివృత్తం వ్యవసాయ కూలీల పోరాటం. 
సామ్యవాద సిద్దాంతం ప్రాతిప దికగా సమస మాజాన్ని నిర్మించడం. ఈ తాత్త్విక 
చింతనతో భీమన్న తన రచనలో (గ్రామీణ వాతావరణాన్ని సజీవ పాత్రల్ని 


సహాజమైనట్టి ట్రీ సంఘటనల్ని సాధారణమైనట్టి సంభాషణల్ని అక్కడక్కడ పద్యల్ని, 
పాట విన్యాసాలు చేయించాడు.. 


_ కూలిలంతా ఏకం కావాలని a రాజ్యం స్టా సాకి పింపబడాలని రచయిత 
ఎన్నికల్నీ ప్రతిపాదించాడు. గాంధీయిజాన్ని ఆవకించి వయోజన వోటింగుతో 
కూలీలు అధికారంలోకి రావాలని ఈ నాటకం ద్వారా భీమన్న ఆశిస్తాడు. ఈ 
రూపకం ఒక రాజకీయ ప్రచార సాధనంగా మలిచినట్టు కనిపిస్తుంది. కాంగ్రేస్‌ 
ప్రభావం బోయి భీమన్నపై వుంది. అందుకే గాంధేయాన్ని తీసు తీస సుకురావడానికి 
ప్రయత్నం చేసినట్టు + ఈ నాటకం ద్వారా గోచరమవుతుంది. 


"కవికి కావలసిన కావ్య సంపద భీమన్న కలంలో పుష్కలంగా వుంది. . 
“నా సాహిత్యమే నా జీవిత చరిత్ర స్‌ అని, an భీమన్న. సా. 


. “పచ్చని పాలముల పచ్చి బాలెంత 


మౌ బంగారు తెలుగు తల్లి? 2 2 





|. “పాలేరు నుండి పద్మశ్రీ వరకు - !4। వపుట 2, meres --71 వపుట 


47 భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 





అని ప్రేమ దృష్టితో వీక్షించడం సమకాలీన పాత్రను ప్రేమరసంతో నింపడం : 
విశ్వసాహిత్యవువుతుంది. వాస్తవాన్ని అందంగా తీర్చిదిద్దే కళ. మనకు ' 


స్వాతంత్ర్యం వచ్చింది గాని ఇంకా స్వరాజ్యం రాలేదు. దాన్ని మనం సాధింవలసి క్‌ 
ఉంది” ' 


. ఇలాంటి సాధారణమైన సంభాషణలు ఇందులో కనిపిస్తాయి. 
'కూలిరాబు' నాటకాన్ని ' ధన్యజీవి ఆ అనేపేరుతో-చాలా ప్రదర్శనలు జరిపినట్టు, 
1947లో కష్టజీవి గా మారినట్టు అటు తరువాత 1948 లో 'కూలిరాజూ. 
గా పేరు మార్చి పలు ప్రదర్శనలు చేయించినట్టు తెలుస్తోంది. ఈ విషయమంతా. 
కూడా “భీమన్న సాహితీ షష్టి పూర్తి సంవిక 1983 లోని శ్రీ బొజ్జా తారకం 
గారి సే. పేర్కోబడింది. 


. ముఖ్యంగా ఈ రూపకం గాఢమైన ఆవేశాన్ని చక్కని భావాన్ని భీమన్న 
తన పద్యాల ద్వారా పాటల ద్వారా సాహిత్య లోకానికి అందించాడు. 


'వైరుపాట (రూపకం): 
“* రసేవైన పర్వం జీవతి కావ్యం 

నహి రస శూన్యం కావ్యం కించిదస్తి 

రస ఏవ వస్తుతః ఆత్మా 


అని ని రసాన్ని గూర్చి ప్రావీన తతత? అభినవ గుప్తుడు అన్న మాటను 
భీమన్న అంగీక రించినట్టు చెప్పవచ్చు. ఈ ఛాయ స భీమన్న “పై “పైరుపాటి గేయ 
రూపకంలో కనిపిస్తుంది. Fe a 
రసస్ఫూర్తితో సాంఘిక చైతన్యం కోరుతూ ( రచించిన రూప పకం “పైరుపాటి. 
ఇందులోని గేయ కవిత్వం ఒక మూడ్‌ (Mood) ని కల్పించగలదు. ఈ 


. రూపకంలోని ముఖ్యమైన సమస్య సాయఘికమైనదే ఆ అయినా Emotional Crisis 
అనవచ్చు. "a: 






1. కూలిరాజు రూపకం - 1ంవవుట. 


4రి డా! తక్కళ్ళ బాలరాజు 





బోయి భీమన్న పేరు విశ్వకవుల జాబితాలోనే చేర్చవచ్చు. విశ్వకవులలో 
అధిక సంఖ్యాకులు కేవలం దూరం నుండి పరిశీలించడం కాకుండా ప్రకృతిలో 
తాదాత్మ్యవే పొందారు. “ఆకులో ఆకునై, పూవులో పూవునై” అంటూ 
కృష్ణశాస్త్రి) గారు పరవశించి పోయారు. అలాగే భీమన్న గూడా... 

గడ్డ పూవ్వుగానైనా 

కలువ పువ్వుగానైనా 

నీ యడుగుల దరినైనా 

నీ యెడ బాటుననైనా? * 
ఇలా ప్రకృతి పరంగా రచన చేస్తూ సాంఘిక సమస్యను తెలియజేశాడు. 

(శ్రీ కుందుర్తి ఆంజనేయులుగారు ఒక నాటకానికి తెరలో మాట 
వ్రాస్తూ ఇలా అన్నారు. “రంగస్థలం మీద కవిత్వ చదువుతూంటే వింటున్నామనే 
చైతన్యం (ప్రేక్షకుల్లో కలుగనీయకుండా కథా గమనంలో వారికి సత్య భ్రాంతి 
'కల్పించగలిగేటంతగా నాటకీయత సాధించగలిగినప్పుడు కవితా నాటకాలు 
విజయవంతమవుతొాయి. ఈ అనిప్రాయం “పెరుపాటి రూపకంలో మనం 
చూడగలం. 


భీవున్న తత్త్వాన్ని (గ'బాంచ డానికి వారి రూపకంలోని ల్‌ 
_తోడ్పడుయాయి. 
ఉదాహరణకు : . 
శ్రీవత్స :- “ మేడలు మిద్దెలు వున్నా 
మెత్తని పానుపులున్నా 
హృదయం లేకున్నపుడు 





li “సైరుపాటి' రూపకం 74 వ పుట 





49 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన = 
.. వృధయే బ్రతుకంత? * 

స్నేహః- *సు సుకుమారపు కుసుమాలను 

సూదుల కర్పిసాడా ( 
అడుగులపై పడు పూలను . 
పడ ద్రొక్కుకు పోతాడా. * ... 

శీల:- “ఎక్కడ పుట్టి నేమి 

_ Sn "పెరిగిన నేమి. 
కోరిన గుణమున్నవుడు 

బత  కోనుకొమ్ము పుష్పమును? 3... 

i ఇంకా ఈ రూప పకంలో అక్కడక్కడ వర్ణనలు, సూక్తులు ఎ కనిపిస్తాయి. 
మొత్తంమీద ఈ నాటకంలో ప్రధాన వస్తువు సాంఘికమే. ఎందుకంటే పై 
సంభాషణ సారం ఇలా వుంది. i re న స 
అమాయకులైన వారిని పూలతో పలక. పూలకు సూదులు 
6 ్రువ్చడం, అమాయుకలను బాధించడం లాంటివి సాంఘిక సమస్యలే గదా. 

పేదవాని ఇంట్లో పుట్టినా, కాని కులంలో పుట్టినా తనకు నచ్చిన గుణం 
వారిలో ఉంటే వారిని ఆదరించండి, గౌరవించండి, అనే భావం మనకు 
“వైరుపాట' రూపకం ద్వారా ౩ తెలుస్తుంది. ఇదీ ఒక సామాజికమైన భావనయే. 
అలా భీమన్న నష్ట వ్యావహారికంలో తమ సాంఘీక, సామాజిక భావలను తన 
రచనల ద్వారా తెలియజేశాడు. 


బోయి భీమన్న సామాజిక రూపకాలోని ఇతివృత్తాలను సంక్షీస్తంగా 
తెలియజేస్తాను. ఇది వారి. రచనలోని కథా ా వస్తువు హం. సారాంశంగా 
భానించగలరు.. స 





1. “పైరువాటి' రూపకం - 19వవుటి. 2) “వైపా రూపకం - “ఇక వవుపి టు 
3. అర రూపకం - 53 వవుట. . 


50 డా! తక్కళ్ళ బాలరాజు 





సామాజిక రూపకాలలోని ఇతివృత్తం 


పాలేరు 

రైతువాడ (గ్రామంలో 
కుబే (రాము ఒక 
భూస్వామి. ఇతని వద్ద 
పుల్లయ్య పాలేరు. ఇతని 
కొడుకు వెంకన్న చిన్న 
పాలేరు. పాలేరు వెంకన్న 
చదువుకుని ఉప్యూటి 
కలెక్టరు అవుతాడు. 


వనబాల అను సవర్ణ 


స్త్రీని 'వర్జాంతర 
వివాహంచేసుకుంచాడు 
వెంకన్న. చివరకు 
దుష్టుడైన కుబేర్రావు 
త్షమించబడటం చివర 
లోఅందరు కలుసు 
కోవడం జరుగుతుంది. 


_ ఇలా ఓ సినిమా కథలా 


సాగంతుంది పాలేరు 
నాటకం లోనికథ. 


_కరూలిరాజా 


కూలిరాజు నాటకంలో 


ని కథానాయిక పరంజ్యో 
తి. ఈమె ఒక దళిత స్త్రీ, 


|ఈమె ఆ గ్రామంలో ఓ. 


వ్యవసాయ కూలి. 


కాంగ్రేసు ద్వారా 


ఎన్నికల్లో గెలుస్తుంది. 
భారత దేశానికి అధ్య 


కరాలు అవుతుంది. 
కథ చివరలో రౌడీ 

భయంకరరావు పశ్చాత్తా 

పంతో ఆత్మహత్య చేసు 


వరార్‌ అనం 


| అగ్రకులస్టుని వర్ణాంతర 
|వివాహం చేసుకుంటు | 


ంది. .. 


|నాయుకులు వుధు- 
మిత్రల ప్రేమ వివాహం 
(జరిగి కథ సుఖాంత 


| మవుతుంది... 


పైరుపాట 
స్నేహ ఒక మాల పిర్లి. | 
ఈవెం స్నేహతురాలు 


శీల. ఈ యిద్దరు పెరు! 
(పొలాలలో గడ్డి కోస్తుం 
టారు. కథా నాయకుడు | 
| శీత తఅ(గ కుల| 


విద్యావంతుడు ఇతడు 


తరచు పాలాలలోకి' 
'షికారుకువస్తూ ఉంటా 
|డు. ఇలా వస్తూనే స్నేహ 


|నం ్రేమిస్తాడు. శీల 
| కుంటాడు. కథానాయిక... 


పరం జ్యోతి (ప్రైవుకు 


సహాకరంతో స్నేహను 


వివాహం చేసుకు ంటా 


వారి. వివాహం 


వర్జాంతరమై వర్టిల్లు| 


తుంది. చివరకు పాలేరు, | 
కూలిరాజా రూపకాల 


వలె ఇందులోని కథ 


కూడ సుఖాంత వు! 


వుతుంది. 





51 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 
“రచయిత భీమన్న ఈ రూపకాల ద్వారా ప్రతి మనిషిలోనూ (ప్రేమ 
త్తం నిర్మలమై , నిస్వార్ధమై, నిష్పక్షపాతంగా oO వుండాలని న 

కులమతాలు ఉండరాదని చెప్పాడు. 


ఐతిహాసిక రూపకాలు: న. న. 

ప ఒకనాటి మత ధర్మ సంస్కర్తల యొక్క న మానవ సమాజ హితం 
కొరే వుణ్య పురుషుల జీవిత చరిత్రలను తెలియజేసే రచనల్ని ఐతిహాసిక రచనలు 
అని అంటారు. అలాంటి గొప్ప ఐతిహాసం కలి గిన బళ్ళ పురుషుల రూపకాలు 
"బోయి భీమన్న రచించాడు. స 


బోయి భీమన్న ఒక్క ౮ రూప కాలే కాక అనేక: రకములైన రచనలు 
చేశాడు. వీర సాంఘిక + భావాలు ఉన్నతమైనవి.. మన సంఘంలోని అస్పృశ్యత 
, కుల భేదాలు, అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడిలు, చూస్తూ 
స్వయంగా వాటికి గురియవుతూ తన్నివారళోర్టరి, సంఘాన్ని ఎదిరిస్తూ , 
ఉద్భోధిస్తూ , సమీక రిస్తూ వస్తున్న బోయి భీమన్న ధోరణి అభినందనీయం. శ 


"ఆ ధోరణి లోనే ఐతిహాసిక రూపకాలు రచించాడు. అట్టి వాటిలో 


*రాగవాసిష్టం', ఆదికవి వాల్మీకి , బాలయోగి మొదలైనవి ప్రసిద్దాలు. ఈ 
రచనలలో ఉత్కృష్టమైన రచన * రాగ వాసిష్టం?. ఇది1959 ల 
ఆర దీని విషయం లభం. లట 
స. ల. రాగ వాసి 0 (రూపకం 
ఇది భీమన్న రచనల్లో మకుబాయమానమైనది. ఇది గొప్ప ఇతిహాస 
రూపకం. దీనిని గొప్ప కావ్యంగా తీర్చిన ఇతిహాస కావ్యంగా మలిచాడు. బోయి 
భీమన్న కథా కావ్య నిర్మాణంలో దక్షుడు. ఇతిహాస వస్తు గుణములైన నీతులు 








52 డొ! తక్కళ్ళ బాలరాజు 








ధర్మములు మనోరంజకముగా ప్రతిపాదించు నైపుణ్యము భీమన్నకు కలదు. 
కనుకనే వీరిని * నానా రుచిరార్ట సూక్తి నిధి * అనవచ్చు. 
_ రూపక పరిశీలన: 
_ బోయి భీమన్న తత్త్వదృష్టి పరిశీలిస్తే జాతీయతా దృష్టితో పౌరాణిక 
- ఇతివృత్తాన్ని స్వీకరించి రూపకాలు రచించాడనవచ్చు. వీరి రచనల్లో అతి నవ్య 
సాహిత్యం కనిపిస్తుంది. ఈ అతి నవ్య సాహిత్యాన్ని గూర్చి పాశ్చాత్య రచయిత 
క్రిస్టోఫర్‌ కాడ్వెల్‌ ఇలా అన్నారు. 
_ "Specialisation is useful;integration is esential, 
electicism which avoids both makes worst of both worlds and. 
is a characteristic feature of modern thought" 1. 

ఈ విషయం భీమన్న రచనల్లో కనిపిస్తుంది. (ప్రతి దానిలోని మంచినీ 
గ్రహించాలనుకోవడం వల్లనే భీమన్న పౌరాణిక ఇతవృత్తాన్ని సాంఘిక క దృష్టితో 
స రచించాడు. 


“రాగవాసిష్టం భీమన్న కోరీ కీర్తికి పతాకలాంటిది. ఇది దృశ్యకావ్యం. 
క మరియు శ్రవ్య కావ్యం కూడ. కనుక శ్రోతలను (ప్రేక్షకులను ఆనందప 6చే . 
శబ్ద మాధుర్యము కలిగి ఉంది. అక్షర రమ్యతచే నానారుచిరార్థ సూక్తులచే 
ప్రసన్న కథా కవితార్థ యుక్తిచే *రాగవాసిష్టం' తెలుగు జాతి మనసులో చోటు 
చేసుకోగలిగింది. దానికి కారణం దాని సుందరమైన భావసంపదలోని 
విశిష్టతయే. అసలు రాగవాసిస్టంఅంటే వసిష్టుడి యొక్క రాగం, అనురాగం, 
(పమ, పెత్లీ అని అర్థం. ఇందు అరుంధతి బక్తి దళిత స్త్రీగా చిత్రించబడింది 





|. “మిసిమి” మాసపతిక జూలై | 99౩ సంచిక- 2! వ పుట 





53 బోయి భీమన్న రూపకాలు జతలేక దింతేన ఇకలకాకాలాలాలలలాల లాలు... 
ముఖ్యంగా సంఘసంస్కరణ ఈ రచన ఉద్దేశ్యం వ్యంగ్యం, హాస్యం సున్నిత | 
స్తాయిలో ఉంది. దినైలి నృత్య నాటక శెలి. రసపోషణ, పాత్ర చిత్రణ నిర్దిష్టంగా 
ఉంది. ల నే 
ఇందులో ' కులగిరి' పాత్ర ఒక బ్రాహ్మణుడు. శివోహం అరుంధతి. 
సోదరుడు. ఈ రెండూ కల్పిత పాత్రలే, “కులగిరి అంటే “ప పర్వతంి తనన 
పాషాణం లాంటివాడు అని అర్ధం. “శివోహం అంటే నేను శివుణ్ణి” అని అర్ధం. . 
వర్ణ ధర్మానికీ, కుల వ్యవస్టకూ గొడ్డలొపెట్టుగా పరిణమింప చేయడానికే అ 
పాత్ర చిత్రణ చేశాడు భీమన్న. 
“పులి నోట్లో నన్నా ష్‌ గనీ నెన్న మట్టుకు” 1 అంటాడు 
-కురిగిరి.. ౨౨. . . 
. “మేడిసి సనట్టుగా వుంది నీ సిద్దాంతం. యెవడు బోధించాడురా నీకిది, 
మనిషిని తాకవా? పులినోట్లో చస్తావా, అయితే చావు”. స . అంటాడు శివోహం. 
ఇలా బోయి భీమన్న సాంఘిక, దురన్యాయాన్ని ఈ రూపకం ద్వారా: 
తెలియజేశాడు. స్రీ వురుషుల సమానత్వము. అద్వైతమూ. ఇది అరుంధతీ 
- వెశిష్ణుల్లో వుంది. ఇలా పాత్రల్ని ఈ రూపొందించి భీమన్న కు కులాంతర ర వివాహాన్ని 
ప్రోత్సహించాడు. _ ne 
ల కు. “మిమ్మల్ని సమానంగా స సృష్టిస్తున్నాను. మీలో తు హా 
. ఒకళ్ళ నాకళ్లు | పము. అని ని బ్రహ్మదేవుని చే చేత అనిపిస్తాడు బోయి క 
ల ఈరూపకంలో మరోవోట ఉన్న బ్యుంవేక వర్ణభేద నిర్వచనం చెప్పించాడు. : 
a “గుణాల ననుసరించి వృత్తులు పుట్టాయి. వృత్తుల ననుసరించి వర్దాలేర్చ జ్ఞాయి. 


ఆకే కులాలయినాయి. అంటారు. ౨. శీతున్న క ఈ పుస్తక రచనలో. 
భగవద్గీతలోని - వ 





54 - డా॥ తక్కళ్ళ బాలరాజు 





చాతుర్వర్డ్యం, మయాసృష్టం గుణకర్మ విభాగశః 
తస్య కరారవు పయాం వద్భ్య కరా రవు ద్యయం 
ఈ శ్లోకానికి దగ్గరి పోలిక భీమన్న నిర్వచనం. ఈ రూపకంలో 
హేతువాదం ప్రయోగించి భీమన్న కులతత్త్వంపై దెబ్బ కొట్టాడు. 


ప్రసన్న కథా కవిత: 


అలంకా రీకులు వాజ్మయమును వేదశ్వాన్రవులు, పురాణేతి 
హాసములు, కావ్య నాటకములు అను తీరున విభజించారు. భీవున్న 
“రాగవాసిష్టం కావ్య నాటకమై శోభిల్లుతోంది. అరుంధతి వసిష్టుల ప్రణయ 
గాథయే రాగవాసిష్టం. ఈ గాథ ఒక ఇతిహాసం. ఇతిహాసమే ఒక పుణ్యకథ. 
దాన్ని రమ్యంగా చెప్పటం భీమన్న ఆశయం. శ్రోతలు, (ప్రేక్షకులు భీమన్న కథా 
కలితార్థ యుక్తిని ఆరసి దాని రమ్యతను వే మేలని అభినందిస్తారు. అందుకు 
సందేహం లేదు. 
ఉదాహరణకు : 


“*. అరుణోదయమునే క 
అనురాగమెచ టి దో 
.. అడవి తీగల కింత 
_అమృతత్వ మేమిటో? * 
ఈ కావ్య నాటకంలో అక్షర రమ్యత అతి సుందరం. 
అక్షర రమ్యత : 


వద సంయోజనం, వర్ణ సంయోజనం రూపమే అక్షర రమ్యత. 





1, “రాగవాసిష్టం' రూపకం - ౩ వ పుట 








55 బోయి భీమన్న ర రూపకాలు - తాత్త్విక చింతన 
రమణీయమైన అర్థాన్ని ప్రతిపాదించు రమణీయమైన శబ్దమే కావ్యము. 


_ భీమన్నరచనలో అక్షరాలు పదబంధాలై పరిపక్వాలై ఉంటాయి. భీమన్న గద్య 
పద్యములు సమ్మోహన మలా లుం వలే పనిభన్తాయి? 
“ కుల విభేదంపు కఠిన శృంఖలము త్రెంచి. 
మోత్షముం బొందజాలని మూఢు నేను 
సత్త్వహీనుని బ్రతుకు వర్జ్యమ్ము 
క ఇలాంటివి ఈ రూపకంలో చాలా ఉన్నాయి. బోయి భీమన్న సామాన్య 
మానవుడి ప్ర ప్రయోజనాలను. దృష్టిలో " పెట్టుకొనియే రచనలు చేస్తాడు, ఇంకొ 
. ఇందులో సూక్తులు చమత్కారములతో పాటు శాస్రం, ఇతిహాసం, క 
మొదలగు త్రివిధ లక్షణములు | కలిగి యున్నది. 
ఉదాహరణకు క HE 
_ '* ప్రణయ యజ్ఞమందు ప్రాణాలను యజింవి 
సోమ పాన మగుదు సుదతి పెదవి”? కస. 
. ప్రణయ యజ్ఞమందు' = అనుట శాస్త్ర వక 
“ప్రణయ యజ్ఞవుందు. ప్రాణాలను ౦ యజించి? - అనుట 


2 


ఇతిహాస ఫణితి, 
| “సోము పాన మగుదు సుదతి పెదవి - అనుట కావ్య భంగి. 


: కనుక భీమన్న ' 'రాగవాసిష్టం” త్రివిధ. అతత కలి! మనస్సు 
కక సుందరమై ఉంది. ఇకపోతే భీమన్న కావ్య వర్ణన ఇలా ఉంటుంది. : 
/ సందర్భాను సారంగా: పాత్రోచితంగా భావా రంగా సమన సుకుమార. 
సుందరమైన అర్జాన్ని వగా? ఉంటాయి. . 


rs రూపకం ౨. వస ww గాగవాసిష్టరో రూపకం8అవపుట 





వర్ణనలు : 
బోయి భీమన్న వర్ణనలు పరిమితములై లై పటుత్వం గలవై వుంటాయి. 


భీమన్న దృష్టి టై రసాదై సాద్వైతం. ఇదే వారితా కః చింతనకు మూలం. 
ఉదాహరణకు కొన్ని 


“ నీ పాద నిర్మల నీరాజములలోన 
ప్రకృతి చైతన్యమే పల్లవించే”? 1 
“* ముఖబింబమందు సంపులమై బ్రహ్మ తే 
జము సహస్రాబ్ద తేజమున వెలుగు??? 
ఇలా ప్రేమను ప్రకృతి పరంగా భీమన్న వర్ణించి (స్త్రీ, పురుష ప్రేమ 
సమానమని, ఇరువురి సమానత్వాన్ని అద్వై కవులంతా! రాగవాసిష్టం” రూపకం 
ద్వారా తన తాత్త్విక ధోరణి తెలిపాడు. వ 


ఆదికవి వాల్మీకి (రూపకం): 





_ ఈ రూపకం వ్రాసింది మహాకవి బోయి భీమన్న. ఇతను స్వయంగా... 
జీవితం నుండి స్పందన పొందిన రచయిత. ఆ స్పందనకు బెచిత్యం, వివేకం 
మేళవించి మరో నలుగురికి ప్రేరణ యిస్తాడు. ఇదే విషయాన్ని పాశ్చాత్య 
రచయిత క్రిస్టోఫర్‌ కాడ్వెల్‌ ఇలా అన్నారు. 


"Poetic life is a fiower on the social plant developing 
and growing with the plant as a ‘whole, because it sucks the 
same sap and performs an office that benefits the whole 


pian. : 





.“రాగవాసిష్టం' రూపకం - ౩౦వ పుట జ: “రాగవాసిష్టం రూపకం - 49 వ పుట 
3. మ. | ౨-4- | ౨౨౩ సాహితీ ప 


57 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 


కవికి ఎంతటి స్వతంత్ర భావాలున్నా దేశకాల పరిస్థితుల ప్రభావం 


అతనిపై పడక తప్పదు. అదే బోయి భీమన్న కూ జరిగింది. దాని ప్రభావమే 
“ఆదికవి వాల్మీకి రూపక రచన. 


ఇది సాంఘిక ఇతివృత్తం గల పౌరాణిక నాటకం. అస్పృశ్యులు ఆర్యులే 
అని బుజువు చేయడం కోసం వ్రాసిన రూపకం ఇది. మన వాల్మీకి, వ్యాసులు 
పూజ్యాలు. వీరు గొప్ప జాతీయ కవులు, వారి సంబంధితులు అస్పృశ్యులు 
గానూ, దళితులుగాను చూడటం అవివేకం. ఈ సాంఘిక అసమానత 


తొలగాలి. ఇదే ఈ నాటక లక్ష్యమని మనకు ఈ రూపకం చదవడం వల్లనూ _ 
చూడటం వల్లనూ తెలుస్తుంది. 


ఈ రూప పకం ద్వారా తర్కం త తత త్తం మొదలైనవి ప్రవేశపెట్టబడినై. 
అంబే భీమన్న జ్ఞానమార్గం ఈ రూపకం ద్వారానే చూపాడు: జ్ఞానమంటేభీమన్న 


దృష్టిలో Purity. Purity it self జ్ఞానం. మనోవాక్కాయకర్మల్లో బె es . 
_ అంటని శుద్ధమార్గం ఎదో అది జ్ఞాన మార్గం. 


రసం: 


బోయి భీమన్న ఈ న నాటకంలోనూ క కులతత్త త్త వాదులు సృష్టించిన. ! 

అపవాదాలను ఖండించడం ఆశయంగా ' పెట్టుకున్నాడు. ఈ నాటకం 
డ చదువుతున్నప్పుడు ఇందులోని కం పాటలు. మనకు es 
sees, rn 

శ ఉదహరణకు : స 

* రాముడే పురుషుడు | పీత.  ప్రకృతియాను ఓ 

ప్రణయ ధర్మాల మధ్య వ పోరాట మద్ది వ 


|. “ఆదికవి వాళ్ళకా = రూపకంళో.. 











58 డా! es ———— య 
అన్నపుడు భీమన్న ప్రకృతిని సౌందర్యవంతంగా, భగవతీ స్వరూపంగా భావించి 
ధ్యానించడం వల్ల “జ్ఞాత - జేయము - జ్ఞానము” అనే త్రిపుటి ఏర్పడి అ ద్వైత 
భావానికి వీరు కొంత దూరవేవెా అనుకునే అవకాశం క లిగించింది. 
భావుకులైన కవిగా వీరు ప్రకృతిలోని ప్రతి చిన్న ఆంశంలోనూ అందాన్ని చూచి 
తన్మయం పొందాడు. 





ఈ రూపకంలో ఓచోట భీమన్న ఇలా అంటాడు. .. 
_ * శోకమునకు ఇంత లోకమేలెడు శక్తి 
ఎవరి వలన కలిగే ఏల కలిగే? 93 1 


కనుక సృజనాత్మక రచన చేసే కవి అంతరంగంలో అదె ద్వైతం పట్ల 
కొంత ఆమోదం ఉన్నప్పటికీ ఆవరణలో ద్ర్వైతి కాక తప్పదని చెప్పవచ్చు. * 
రస వత్త రమైన రచన సాగించాలనుకునే కవి వైరాగ్యాన్ని, మిథ్యావాదాన్ని 
ఆశ్రయించడం ఆచరణీయము కాదనుకోవచ్చు. కనుక బోయి భీమన్న అదై ద్వైత. 
వాసన ఉన్న కవిగా కొంత వరకు విశిష్టాద్వైతానికి దగ్గరవుతున్నారని 
భావించవచ్చు. = BE ' 5 
— బాలయోగి (రూపకం): 

'సత్యం జ్ఞా జానం అనంతం అను కపోల ఉపనిప షత్‌ వాక్యాన్ని బట్టి 
సత్యమే భగవత్స్వరూప పకం అన్న బోయి భీమన్న నిర్వచనానికి తేడా లేదు. 
ఆయన ఆధ్యాత్మిక చింతనతో ప్రేరేపితులై ముమ్మిడివరం ' బాలయోగి యదార్ధ 
| జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఏడు అంకాల నాటకంగా వ్రాశాడు భీమన్న. 
ఈ నాటక పరిశీలనలో ఈ దిగువ అంశాలు. మనం గమనిస్తాం. ట్‌, 





|, 'అశికవివాల్మీకి రూపకంలో 


before all to make 


_ 59బోయి భీమన్న రూపకాలు తాత్త్విక చింతన 
_ పరిశీలన : 





“ ఎవరు వెలుపల? లోపల ఎవరు తలప? 
ఎవరు తనవారు ? పెర వార లెవరు ధరణి ? 
తనకు, రాధకు మధ్య బాంధవ్యమేమి ? 

ప్రాణ మొకటన్న జ్ఞానవే బ్రహ్మతాను** 
ఇలాంటి కవితలెన్నో ఈ రూపకంలో చిందులు తొక్కుతాయి. 


ఇందులో భీమన్న ఒక సాంఘిక ప్రయోజనం ఆశించి దానికి తగిన 
ne సృష్టించి లోక స్వభావానికి సరిపడే లాగ వర్ణించాడ.. జీవిత 
మస్యలనీ ఈ నాటి క్లిష్టపూరిత జీవితాన్నీ అర్ధం చేసుకుని ఒక మానవతా 
: అలన మాపియా వ్రాస్తున్నవాడు బోయి భీమన్న. అస్పృశ్యత 
( సమస్యనీ రూపుమాప డం కోసం కుల కలహాల పునరావృతాన్ని నివారించడం 
కస . కోసం ౦ వ్రాసిన రూప పకాలలో ' బాలయోగి? రచన  యదార్ద గాథ. 
సాహిత్యం ద్వారా మానవతని చైతన్యవంతం చేయాలనే సిద్దాంతం 
Fr బోయి భీమన్నది. నాటక రచన మానవుని మేథస్సుకి (Intellectual), 

| ఉద్రేకాలకు (౬౧౦101) సంబంధించిన ప్రక్రియ. ఈ సందర్భములో జోసెఫ్‌ 

కో ఫ్రాడ్‌ గారి మాట చెబితే సరిపోతుందనుకుంబాను. జోసెఫ్‌ కోన్రాడ్‌ 
. మాటలో-. hE 3 


My task which 1. am n trying 1 to కం is by the power | 
of the written word to make you hear to make feel as it is 


al hos you see that and no more and itis every-- 
క MS  . 


మానవుల్లో జన్మని బ బట్టి దీ వరాన్ని 2 బట్టి వే ఆ ఆధిక్యం అశాస్త్రీ )యుమూ 
కృత్రిమమూ ఆ అని ఈ నాటకం ం పరిశీలన శర తెలియవస్తుంది. . నన్నయ, 






వాలయోగి - -.రూవకం 5! వ న పుట య ఇ తక్కెళ్ళ బాలరాజ్‌ వ్యానాంజలి అవ న్రుతు. 


60 డా! తక్కళ్ళ బాలరాజు 





తిక్కన, ఎర్రన, పోతనాదులంతా యేదో ఒక ' ధర్మం అవలంబించి (ప్రచారం 
చేసినవారే. అలాగే భీమన్న తాత్త్విక చింతనలోని ధోరణులు సాహిత్యంలో 
ప్రస్ఫుటమౌతున్నాయి. ధర్మబద్దమై కనిపిస్తాయి. 

పాల్కురికి సోమనాథుడు మల్లీభార్డున పండితారా థ్యుడు శెవదృప్టి 
కలవారు. ఇక్కడ బోయి భీమన్న మానవతా దృష్టి కలవాడు గనుక అస్పృశ్యతను 
నివారించడానికి సాహిత్య కళను ఉపయోగించాడు. ఆ పరంపరలో సర్వజన 
సమాదరణీయమైన రూపకాన్ని రచించాడు. తాను పతా కులం వాణ్ని అని 
చెప్పుకుని సంఘంలో ఉత్తముడిగానో నీచుడిగానో వున్నన పొందడమో 
నిరాకృతిపాందడమో కాదు బుద్దిమంతుడి లక్షణం. ఉత్తమమైన శీలం సత్రవర్తన 
వల్ల ఏ వ్యక్తి అయినా ఏ కులం, వాడైనా సంఘంలో ష్‌ పొందగలడు 
అని “బాలయోగి రూపకం ద్వారా తెలియవస్తుంది. 

సమాజంలో కులం కారణంగా మానవత్వం మంట కలిసిందని 
చిత్రించిన భీమన్న మానవులు దానవులుగా మారవలదనే భావాన్ని కూడ ఈ 
రూపకంలో సూచించాడు. 
కవితా నిర్మాణం : 
“కరుణతో సాత్సల్య మధువును 

కురిసి దాహము తీర్చినావు 
_ నెరలు తీసిన నరుని గుండెల 
చెరకు తోటలు పెంచినావు 
తండ్రివో ఈ ధరణి కంతకు. 
తల్లివో ఈ చల్లదముకు 





61 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 
— ఎవరవో నీ వెవరవో 
ఎంత మంగళమూర్తివో!?? * 


ఇలాంటి భావ ప్రకటనలు భాషకు సంబంధించిన కొత్త నుడికారాలు ' 
_ కొత్త సాహిత్య సంప్రదాయాన్ని కలిగిన కవితా నిర్మాణాలు “బాలయోగి - 
_ఈరూపకంలోఉన్నాయిి ౨. |. 
....... కథానాయకుడైన బాలయోగి గొప్ప ధర్మ నిష్టాపరుడైనప్పటికి కూడా. 
“సాధారణ వ్యక్తి అతను. అన్నింటికంటే పెద్దదైన భూతదయను, (ప్రేమను. 
. ' అతనిలో చూసాం. ఇలాంటి ఉత్తవుమై గుతాలున్నాయి బాలయోగి | 


రూపకంలో. అందుకే ఇది చాలా తాత్వికమైన ధ్వని పూర్వకమైన కావ్యం, 








62 _డొ॥ తక్కళ్ళ బాలరాజు 


ఐతిహాసిక రూపకాలలోని ఇతివ్యత్తం 


అరుంధతి ఒక 
చండాలిక. వసిష్టుడు ఒక 

















మ ఇతను | ఇది ఒక wh 





























బాహ్మణుడు. ఈ 
ఇరువురి ప్రేమ వివాహమే 
రాగవాసిష్టం. 

- వసిష్టుడు అరుంధతిని 
ప్రేమించివర్ణబాహ్యురాలు 
అనితెలిశాక కొంచెందూ 
రమై పోతారు.విరహం 
భరించలేక వసిష్టుడు 
పశ్చాత్తాపపడి మళ్ళీ ఆమె 
దగరకు వస్తాడు. 
అపుడు అరు ౦ధతి 


సిక జీవిత కథ. ఆధ్యాత్మి 
|క చింతన ల 12 సం.ల 
బాలయోగి కథ. దీనిని | 
1964 లో రచించాడు 
(బోయి భీమన్న. 

బాలయోగి మొదటి, 
"పేరు సుబ్బారావు. ఇతని 
తంత్రి గంగయ్య. ఇతడు 
ఒక వూలవాడు. 12| 


SE న 
పుడతాడు. నారదముని 
| ప్రభోదంతో వముహాభక్తు 
డవుతాడు. ఆత్మ 
జ్ఞానంతో అచంచలమైన 
తపోదీక్షతో భగవచ్చరిత్ర 
వ్రాస్తాడు. లోక మాత 
సీత్రాదేవినే సాక గలిగి 
జన్మనం చరితార్జ్యం 
చేసుకుంచాడు. ఇందలి 

























































సం.ల ల్లవాడైన 
బాలయోగి వెంకన్నశెట్టి | 
దగర పాలేరుతనం 
చేస్తుంటాడు. ఇతను 
కారణజన్య్ముడని వె(రి 
వ్ముకు తెలియదు. 
పశువులను సరిగా 
కాయడం లేదని తన భర్త 
వెంకన్న శెట్టి ముందర చీ| 
వాట్లు పట్టి వుందలి 
సుంది. 












కథ సీతావన వాసం 
వెుదలు కుశలవుల 
జననంవరకుసాగుతుంది. 
ఇది పురాణ కథ. 
ఇందులో తక్కువ కులం 
వాడైన వాల్మీకి పొందిన 
జీవిత అనుభూతి ఏమిటో 
తెలియవస్తుంది. 


అలా రకల! ఇ గి వంకతొ సో 






తపస్సులో ఉంటుంది. 
ఆవె తపోగ్ని తాపానికి 
వర్షాలు పడక కరువు 












లేర్పడతాయి. ప్రజలు 
తిండి తిప్పలు లేక నానా 
యిబ్బందులకు “గురి 
యగుతారు. 
చివరకు వాళంతా. 

























63 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 

















జీవితం . కుల, బంగారం గారు అనే | 
సావురస్యాన్ని మనుష్య 
ధర్మా వుర్మాన్ని 
ఆధ్యాత్మిక జౌన్నత్యాన్ని 
తెలియ చేసాయి. విశ్వజు 
నీనమైన - రామాయణ 
రచనకు... వలటాల 
పురుషుడైన. వాల్మీకి 
జీవిత చరిత్ర కూడా 
విశ్వజనీనమే. E 

కుల ప్రశక్తి కలిగిన ఈ 
నాటకంలో. 'వాల్మీకి 
అస్పృశ్యుడుగా ఎక్కడా 
పరిగణంపబడలేదు. మరి 
ఇప్పుడెందుకు. ఈ 
కులాలు అనే ప్రశ్నతోనే 
వాల్మీకి జీవిత చరిత్ర 
రచించి బోయి భీమన్న 
చరితర్ణుడైనాడని చెప్పవ 
చ్చును 


కలసి బ్రహ్మదేవుని 
వేడుకుంటారు. ఆయన 
| అపుడు  శంకురుని 
కలవవుని ప్రజలను 






























వలా డాచార శ్రీవంం 
తుడు అతని పాలేరు 
పోతురాజా ను ఎల్లవేళలా 
అవమానిసూ ఉంటాడు. 
పంటతల్లీ అను ఓ పది 
సం.ల బాలిక బాయోగి 
తో స్నేహశీలిగా ఉంటుం 
ది. అతని కష్టాలను, 
దౌర్దన్యాలను గురియైన 
'సంఘటన లు చూసూ 


| అంటాడు. వాళ్ళు 
శంకరుని కలవడానికి 
| కైలాసం వెళ్ళుతారు. 
అక్కడ శివుడు ఉండడు. 
| అరుంధతి ఆశ్రమానికి 
| వచ్చి వుంటాడు. అంతా 
| అక్కడికి వస్తారు. అక్కడ 
| శివుడు _ అరుంధతీ 
వసిష్టుల వివాహం చేయ | 
| తలపడగా ప్రావీనుడు 
gf మొద లగు పూర్వాచా ర 


















విచారిస్తుంటుంది. 
బాదలకోర్సి కూడ 
బాలయోగి లోకానికి భక్తి 
భావం అందిస్తాడు, 
ఒకనాడు సర్వమానవ 
(శ్రేయోవాది వేదాంతి | 
అయిన స్వాముల వారు 
బాలయోగీని దర్శించి 
అతని దీక్షను తపస్సును 
తెలుసుకుంటాడు. ఈ | 
వూలపిల్లవాడు కారణ 
జన్ముడని, ఒక 
ప్రయోజనం కోసం, 












నిష్టలు అడ్డు పడతారు. 
వారికి బుద్ది చెప్పి 
అరుం ధతీ వ స్మ ల 
వర్ణాంతర వివాహం 
జరిపిస్తాడు శివుడు. 






ఇలా కథ సుఖాంత 







64 


డౌ॥ తక్కళ్ళ బాలరాజు 








కైలాసం నుండి భూ లో 


| కానికి పంపబడిన ప్రత్యేక 


రాయబారి అంటాడు. 
యెరాగ నిద్రలో నున్న 
బాలయోగికి చేతులు 
జోడించి నమస్కరిస్తాడు 
స్వాముల వారు. 

ఓం నమశ్శివాయ 


నమోబాలయోగింద్రాయ 


ఆత్మోద్దారకాయ నమో 
నమః అనగానే ప్రజలంతా 
చేతులు _ మోడ్చి 
తన్మయులై స్తుతించసాగు 
తారు. 

వ్యాసుడు, (ధ్రువుడు, 


సరసన నిలువ గలిగిన 


మార్కండేయుడు వంటి 
ఏకొద్ది మందో కనిపిస్తారు 
పురాణాలలో బాలయోగి 


వారు అని బోయి భీమన్న 
ఈ రూపక౦ ద్వారా 
బాలయోగి బీవిత చరిత్ర 
| తెలియజేశాడు. 


| 
| 


| 





వనము కావని మమ ాాక సమయాన నన శాయణం ల టానకాలని క మం దక డళ వెనాకాకక 
న పము మున లతా జనా ననన నునన నాక. వాలా లక నరనరాన నమమను ఫటల నన ను నాింన పాకాల కాదో పకానకాభాతనాద: 


65 బోయి  భమన్న రూవకాలు - తాత్విక చింతన కతత 


రచయిత బోయి భీమన్న ఈ రూఎకాలు ద్వారా జాతీయతా దృష్టి 





'తత్ప్వాని తెలియజేశాడు. ముఖ్యంగా ఈ నాటకాల ద్వారా గమనించదగిన. 
చేమిటంటే కులం కాదు - గుణం ప్రధానం ఆకే విషయం అందరు గుర్తించాలి. 
| ఇదే భీమన్న ఆ ఆశయం. 


' న్యం ్యాత్మక 6 రూపకాలు : స్ట్‌ 


 వవరసాల్లో ఒకటయిన  హాస్యరసం చాలా ముఖ్య స్థానాన్ని వహిస్తుంది. 






తు దకరంగా ఎంతో స్పష్టంగా. మోతాదు మించని చురుకలతో హాస్యాన్ని 
'పండిర చే వ్యంగ్యాత్మకం. బోధ కలుగకుండా నవ్వు పుట్టించే క్రియయే (| 
“వ్యంగ 0. . ఇలాంటి  వ్యంగ్యాత్మక రూపకాలు బోయి భీమన్న రచించాడు. ఈక 











| ఇని వ్య రస సూ రిని బాగా కలిగినవి. య పటివుు భావ 
| కాంతీర్యం, 6 రతవా న వముకృట్రైకి, ఊహావిశే స షం వీటి పరిశీలనతో 


వాస్తవ మ | టు ఏ ఆలో వింపజేసే కల్పనలూ చేశాడు. 
చుక న్న ఇ [జ్ఞా జ్ఞానం, ం, హేతుబద్దమైన ఆలోచన 





66 డా॥ తక్కళ్ళ బాలరాజు 








ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌ దిన పత్రిక, 1971 లో "TN౭ ౧666! అనే శీర్షిక 
క్రింద భీమన్నపై వచ్చిన వాక్యాలు ఇక్కడ ఉదాహరిస్తాను. వీరి రవన గొప్పదనం 
మనకు ఆ వాక్యాల ద్వారా తెలుస్తుంది. 


"Mr. Boyi Bhimanna, a drop of that ageless agony of 
backwardness, is a rebel with a తుం stock of litera- 
ture to make him agreeable నం. Not that the path of 
self-upleft from a down-trodden Bodin should always smack 


" of rebellion but it happens 30 sometimes with some per- 


sons."!. 

ప్రపంచ మానవుని సంక్షేమానికి తహతహలాడిన బోయి భీమన్న 
అవగాహనయే ఆ సంగ్రహణం. 

బోయి భీమన్న “పడిపోతున్న అడ్డు గోడలు యొక్క పీర్రిక ఎత 
విజ్ఞాన ప్రదంగా ఉన్నదో నాటిక అంత రసోదచితంగా ఉన్నది. ఇది అందరూ 
చదువదగింది. - 
విశ్లేషణ శిల్పం : 


య ధార్మ చిత్రీకరణకు ప్రాధాన్యమిచ్చి సాహితీ ప్రయోజనాన్ని 
సావూజిక నై పుణ్యాన్ని రంగరించి రచించిన ట్టు ఉంది . జీవితానికి 
అతుక్కుపోయే పాత్రలతో నాటకీయతకు సరియైన ప ఇందులో 
కనిపిస్తుంది. 


క కథానాయిక వ వ్లోషణ అద్భుతంగా ఉంటుంది. 






| “వాబేరు' నుండి పద్మశ్రీ వరకు - 684 వ పుట 









67 బోయి ప. రూపకాలు - తాత్త్విక చింతన కలన 


శ్‌ జార రట తనను జు . 


ఇందులో తెలుగు భాషలోవున్న సొగసు, శక్తి, గొప్పతనం రూపకంలోని 
| 
సంభాషణ ద్వారా స్పష్టమౌతుంది. (. 


వాస్తవికత : 

కవి కాంచని చోటు కవి కాంచునట్టు సమాజాన్ని కాచి వ వడపోసి. 
సారాన్నంతా ఈ రూపకంలో పొందుపరిచారు. ఇందులో హాస్య, స్యంగ్యం. 
దండిగా పండిస్తూ ఒక ప్రత్యేక శైలిలో కొనసాగించారు. గురజాడవారి 
“కన్యాశుల్కం లోని పాత్రలకున్న స్వభావ, కొంత కనిపిస్తుంది. అంటే 
క న్యాశుల్కంలోని పాత్రలు వేంన కు ఎక్కడో తారసపడిన ట్టు ఎలా. 
కనబడుతాయో అలాగే బోయి భీమన్న రచనలోని పాత్రలు కూడా కనిపిస్తాయి. 


కావ్యం : 


వాక్యాన్ని రసమయంగా చెస్తే కావ్యం అవుతుంది. అందుకే ఇదో 
కావ్యం అనబడుతుంది. ఇందులో కవలసినంత కవిత్యం ఉంది. మంచి రచన ' 
స్‌ పాఠకుడికి ఎలాంటి తృప్తి లభిస్తుందో ఆ తృప్తి ఈ రూపకంలోనూ 


కనిపిస్తుంది ముఖ్యంగా ఇందులో “మనం” కనబడుతాం. “వున వాళ్ళు" . 
కనబడుతారు. 





బోయి భమన్నరః రచించిన వ్యంగ్యాత్మక రూ రూపకం ప్రగతి? ఇది అతని 
మరౌలికతను వ్యక్తం చేస్తుంది. భీమన్న చూపిన కావ్యానుశీలన విధానం. 
తత్త్వగంభీరం గొప్ప కళాకుశలం. ప్రసిద్ద పాశ్చాత్య ప్రతీకవాద ' బోదేర్‌ ' | 
భావనలో చెప్పినప్పుడు. గల artist plays on the immense key 
board ote correspondance or. the entire visible universe 





68 డా! తక్కళ్ళ బాలరాజు sass ce] 


appears as but a store house of images and signs to which 
the imagination will give a relative place and value, it is a 


sort of pasturage which the imagination must digest and trans- 


form". ' 


బోయి భీమన్న కూడా ' బోద్దేర్‌ ' భావనతో ఏకీ భవిస్తున్న ట్లు అతని 
రచనల ద్యూరా తెలుస్తుంది. బోయి భీమన్నకు సృజనాత్మక యుగాన్ని సృష్టించే 
లక్ష్యం తెలుసు. తిట్టి చెప్పే తెగువ తెలుసు, తట్టి చెప్పే తెలివి తెలుసు. 
* సత్య మద్వైతమని పల్కె శంకరుండు 
అగును నిజము రసాద్వైత మందు నేను. 
నిజమో సత్యమో, సత్యమె నిజమో తెలిపి 
అమృత పదవిని సమకూర్చునదియె పగల ఇ 


(ప్రగతి గురించిన భీమన్న దర్శనమిది. సర్వ సమత, దారిద్ర 
నిర్మూలన, అవిద్యా తొలగింపు, అందరీకీ తిండి, ఎల్లరకూ పని ఇదీ బోయి 
భీమన్న తాత్త్వికత. 


మానవులకు గల సర్వ శక్తులలోని భావనా శక్తి మహాద్భుతమైన శక్తి. 
ఆశక్తి కవికి లభిస్తుంది. అందువలననే భీమన్న సృజనాత్మకంగా భాసించగలడు. 
నిరాశా నిస్పృహలతో కృంగి పోయిన వారికి ఆశా జ్యోతిని అందిచగలడు. ఆ 
ఆశయంతోనే భీమన్న 1979లో “ప్రగతి రూపకాన్ని వర్తమాన పరిస్థితులకు 
అద్దం పట్టిన విధంగా సృష్టించాడు. 


బోయి'భీమ్నన యొక్క తా తిక i ఒక ' వ్రగతో రూపకంలోనే 
కాదు, అన్ని రచనల్లోనూ' అంతర్వాహినిగా ప్రవబాస్తున్నది. ముఖ్యంగా 


1. 'యుగద్రష్టు సంపాదకుడు ఆచార్య తిరుమల - 107 వ పు2) ' ప్రగతి పథం?- పీఠిక 1వ పుట 





69 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 
వ్యంగ్య రూపకం. నవరసభరితమైంది కూడా. ఈ నాటకంలో నాయిక పేరు 
ప్రగతి. నాయకుడు మార్గమిత్ర. దేశ (ప్రగతికి ఏదో చేస్తున్నావునుకొనే. 
సామ్యవాద సిద్దాంతాలు వల్లించే నాయకులకు, ఉప నాయకులకు ఈ నాటకం 
ఒక కనువిష్టుగా నిలుస్తుంది. ఇందులో సిద్దాంత పరమైన మాటలు, సందేశ 
పూరితమైన పాటలు ౨ ఉన్నాయి. ఒకరి జీవితానిక ప్రతిబింబం ఈ రూపకంలోని 
ప్రతిపాత్ర. 
పాటల శైలి : 

బోం యి టున్న పాటలు వ్రాయడంలో సిద్దహ స్తులు. ఈ నాటకంలోని 
పాటలు కడు కమనీయము మరియు ) రమణీయమూనూ. 


ఉదాహరణకు : 


శే 





కృతకం ం రా! వీ స్థం శగవురా | [25 1 a 


-అని ఆంచాడు తు భీమన్న ఇందులో ఉపనిప షత్తు సారం, రాజకీయ 


. సిద్దాంతం, మత wa కోడికరణ 4 న్‌ ఆలాగే దృశ్యం రెండులో పాట 





70 డౌ॥ తక్కళ్ళ బాలరొ జా ప ననన కలనా నాననా వా పనన నాన! 





“రాతి నుంచి రమణీయ శ 
ముట్టి నుంచి మాణిక్య దీపమా 
ఎవరే, ఎవరే మీరు 


ఇంత శోభ నెట తెచ్చారు? 
ఇకపోతే బోయి భీమన్నకు సినిమా సాహిత్యంపై తృప్తి లేదు. ఈ 
విషయం తన “ప్రగతి రూపకం ద్వారా తెలుస్తుంది. మూడో దృశ్యంలో ఆ 
వియాన్ని తెలియజేసే పాట వ్రాశాడు. చలన చిత్రాల సాహిత్యాలపై తన 
అసంతృప్తిని వ్యక్తం చేయడానికే వ్రాసినట్టుగా ఉంది. పరిశీలించండి. - 
““జారిందే పైట కొంగు జంగుపిల్ల 
. ఊడిందే రైకముడి ఊసరవెల్లి 
నీ కళ్లు నేరేడు పళ్లు 
న వొళ్లు గులాబి ముళ్లు?” 
అంటాడు బోయి భీమన్న జానపద రీతిలో. సినీ వం. ఛాలా వరకు మహిళా 
oe అపహాస్యం చేస్తుందని స్పష్టీకరించాడు. 
ఇక నాలుగవ దృశ్యం లోని పాట మాడండి - 
“కలలోనే జీవించానా. 
కలల నుంచి మేల్కోవా 
మనిషిని కావా! మధువులు తేవా . 
జాతికి జీవన మీవా [3 . 





71 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 





-ఇలా పాట ద్వారా నిద్రాణమై నిర్విర్యవైపోయిన జాతిని 
మేల్కొల్పుతాడు భీమన్న. కథానాయిక “ప్రగతి పాట సాగే కొలది లేస్తూ 
తేరుకుంటూ ఉత్సాహం పొందుతుంది. పాటల ద్వారా సమాజాన్ని వైళ 
న్యవంతం చేయడం భీమన్న ఆశయం. ఇది ఈ రూపకం ద్వారా (గ్రహిస్తాం, 
........ ఈరూవకంలోని ఐదవ దృశ్యంలో కథానాయిక ' ప్రగతొ ని వంచించి, 
త్రాగించి, మతిలేనిదానిగా చేసిన సందర్భములో పాడిన పాట : 

“యుగ యుగాల నుంచీ 
ప్రగతి పథం ఇదేనోయ్‌ 
నరనరాల జీర్ణించిన దోషం. 
నైతిక హత్యా విన్యాసం. 
. | కృత యుగాదిగా గుడుగుడు గుంచం 
: తత గాత్రం ఈ ప్రగతి పథం... " 
_ -అని భారతీయ సంస్కృతి ప్రపంచానికి దారి జూపిందని విర్రవీగే వారిపై 
... తీవ్రమైనవిసు సుర్గు విసురుతాడు. ఈ సృజనాత్మకమైన “ప్రగతి నాటకం చివరలో 
" కవి తత  తత్త్వవేత్తగా మానవ కళ్యాణానికి కన లంద టి 
య కవిరా, కవికి 'ప్రగతిరా 
వరమ శ్రేయో దంపతిరా 
కవి భావనయే ప్రగతిరా. 
ప్రగతి విలాసమే జగతిరా 


వ చవల ల జరలలలలలంఆంజతల. 


మనిషికి మార్గం మానవత, నీ 


 మనుగుడ లక్ష్యం పరమైశ్వర్యం'' 








72 డా॥ తక్కళ్ళ బాలరాజు 


-ఇలా పాడించి కవి వేదాంతి కాకుండా వుహాకవి కాలేడన్న సత్యాన్ని 
వెల్లడించాడు. 

ఈ నాటకంలో నాయిక “ప్రగతి అన్ని విద్యలను కళలను నేర్చింది. 
భూస్వామికం, పారిశ్రామికం, వ్యాపారికం వంటి వ్యవస్థలు ' ప్రగతిని ఎన్ని 
అవస్థలు పెడుతూ వస్తున్నాయో సూత్రప్రాయంగా ఈ రూపకంలోని 
ఇతివృత్తంలో సూచించబడింది. చివరకు అన్ని అవస్టలనూ దాటుకుంటూ 
నాయిక “ప్రగతి ముందుకు పోతుంది. 


నాటకంలో వ్యంగ్యం: 


ఇందులో పాత్రలన్నీ కల్పితాలు. అయినా సమాజంలోని వ్యక్తుల 
వ్యక్తిత్వాలను స్ఫు రింపజేస్తాయి. చూడండి య 
1s పాతక “ప్రగతి చేత ఒక సందర్భములో క 
“ఆడ పిల్లల వెంటబడి వేధించే రౌడీ గాడిదలకు 
గుండెలుండవు అని పలిషగొడు భీమన్న. 
2. “ఎన్ని పద్మవ్యూహాలైనా ఒక్క ధర్మరాజా అబద్దానికి సాటిరావు అంటే ' 
వ్యంగ్యంగా భారతమంతా బొంకు అనే కదా నన్‌ బోయి భీమన్న మంచిని 
ఎక్కడా విమర్శించలేదు. 


౩.కృష్ణార్పణం సుబ్బుతో అంటాడు - “లంకేశం గారికి లంకవేంత 
కావాలయ్యా?. వ్యంగ్యంగా లంచం యిస్తే తప్ప పనులు జరగడం లేదని భావం. 








“78 డా; తక్కళ్ళ బాలరాజు 
4... _్రచార్‌ అంటాడు ప్రగతి చేతి రేఖలు పరిశీలించి - * నీ చేతిలో లోక 
వివ్షవం వుంద్‌. అంచాడు. 


* 


5. 24వ పుట యందు వురీ విచిత్రమైన వ్యంగ్య పదజాలం 
ప్రయోగించాడు రచయిత. (శ్రీధాం ప్రగతితో అన్నమాట. _ “నీకేం భయం 


లేదు. ఎ లెవెల్‌లో గావాలంటే ఈ ఆ లెవెల్లో పెడతాను. నాక్కావలసింది మెరిట్‌, 3) 


6... దొర:నేను సిం హాన్నైతే, నీవు లేడి పిల్లవవుతావా EF 
ప్రగతి : జాతి భేదం లేదు గానీ లక్ష్య భేదం వుంది. న 


పోలీసు ఆఫీసులో బుద్దమూర్తితో ప్రగతి వ్యంగ్యంగా అన్నమాట- 
న “నన్ను పోనివ్వండి. నాకున్నదంతా భయమే, నాకీ లోకంలో స్థానం 


స లేదు. పెగా మి అధీనంలో, 33 రజిస్తాననే ఐ వారే  భతిస్తారనే 
భావన ఏ ఏమో రచయితది. ప. 


8. + (లల్ల కులం కాని ని కొండముచ్చు వెధవతో లేచిపోతే మేమంతా ఎం కావాలి?” 
అని దొర బాబు pga అన్నమాట. 


ఇలా సంభాషణలు. రసవత్తరంగా రచించడంలో బోయి 'భీమన్నకు 
గొప్ప కళ ఉంది. _ప్రేమకూ కామానికీ ఉద్దతికీ, పతనానికి సిద్దాంతానికి - - 
ఆచరణకు రాజకీయానికీ, మానవతకూ మధ్య ఎంత వ్యత్యాసముందో ప్రగతొ 
దృశ్యరూపకంలో రూపొందించి నేటి రాజకీయ సాంఘిక దుర్భర పరిస్టితుల్ని 
కొళనం చేస్తాడు బోయి se 


74. డా! తక్కళ్ళ బాలరాజు 


వ్యంగ్యాత్మక రూపకాలలోని ఇతివ్యత్తం 











పడిపోతున్న అడ్డు గోడలు ప్రగతి 


ఈ రూపకాన్ని 1979లో ప్రచురిం 
ఈ రూపకాన్ని 1958 లో 
ల్‌ సగ చాడు. మహాకవి బోయి భీమన్న రస 
ప్రచురించాడు. మహాకవి బోయి భీమన్న 
భరిత పాత్ర చిత్రణ గావించిన 
రచించిన ఈ రూపకం వ్యంగ్యాత్మకం. 
దృశ్యమాలిక “ప్రగతి నాటకం. 
ఇందు ఒక దళిత బాలిక తన తోటీ * ___ న. 
ఈ రూపకంలోని కథానాయిక పేరు 
బాహ్మణ విద్యార్థి ఇంటికి. "స్నెహ 


(ప్రగతి. నాయకుడు మూర్శమి(త్ర. 

పూర్వకంగా వెళుతుంది, ఇ ్క 
ఇతనొక కవి. నాయిక (ప్రగతి నృత్యగాన 
అక్కడ ఆ దళిత బాలిక పొందిన! : 
“(కళా విద్యార్థిని. 


అనుభూతిని వ్యంగ్యంగాను హాస్యంగా | 
ba ంగొ | ంకేశం అనే ఓ పెద్ద మనిషిఈమెను 
| నూ వ్యాఖ్యానిస్తుంది. 
కు ప ... వంచించడానికి ప్రయత్నం చేస్తాడు. 
లం పట్లు ౦ష రః తవ ని, 
క్ష Ne ల ఆవెంను లొంగదీసుకోవ డానికి 
న కమని, నాగరికమని, ప. వ! 
ప 5 “కృష్ణార్చణం' అను పారిశ్రామిక వేత్త, | 
ఇది తొలగిపోవాలని ప్రబోధం చేయ 
er Eh అబ్బులు, సుబ్బులు అనే వ్యక్తుల ద్వారా 
బడుతుం 
ప్రగతిని, మాయచేసి బంధిస్తాడు. ఈ | 
నాటిక చివరలో వర్ణాంతర వివాహ, 
డ్‌ సంఘటనకు పూర్వం ' ప్రచార అను 
పద్దతిని శబడుత 
ee _ మఠావారం స్యాం వ్యాపారి. (ప్రగతిని 
ముఖ్యంకాదు నైతిక మ జు 
శ య ముఖ వశపర్చుకో డానికి. ఎత్తులు వేస్తాడు. అదే 
| తాత్తిక క న్స | 
| తాలుక సూ రణ డు భీమన్న. విధంగా (శ్రీధాం మరియు దొరబాబు | 


పాలేరు, కూలి : “ఫైరుపాట, 
ఎ, కూలిరాజా, 'పైరువాట ' (అను వాళ్ళు కూడా బలవంతం చేస్తారు. 


గ దికవి| 
జ వమన we అందరినీ ప్రతిఘటిస్తుంది. ఎన్నో 
| _ ప త నివ sae కోర్చి తన శీలాన్ని రక్షించు | 
; ౨ కుంటుంది_ 
































75. బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 












అడ్డుగోడలు' రూపకం లోనూ వుంది. 
చివరకు కథ సుఖాంతమవుతుంది. 












(ప్రగతి కథానాయిక చివరలో 
బుద్దమూర్తి అను పోలీసు అధికారి 
సహాయంతో “మార్గమి త్రి ను వివాహం 
చేసుకుంటుంది. ఇలా నాయికా 
నాయకుల వార్థాంతర వివాహంతో కథ 
సుఖాంతమవుతుంది. 


76 డా! తక్కళ్ళ బాలరాజు 





కళా ప్రపూర్ణ బోయి భీమన్న ఈ రూపకాలు ద్వారా (స్త్రీకి స్వేచ్చా 
స్వాతంత్రాలను కలిగించాలని కోరారు., వాటిని రక్షించుకోవడానికి 
అవసరమైన విద్యలన్నింటినీ నేర్చించాలని కుస్తీ, కరాటే, సాము మొదలగు 
విద్యలను కూడా అలవర్చుకోవాలని సూచించాడు. దీనిని అందరూ గుర్తించాలి. 
ఇదే బోయి భీమన్న కోరేది. 


(ప్రతీకాత్మక రూపకాలు : 

కవి నిత్య సత్యాన్వేషి కవి దేనినైనా చూడగలడు. దేనినైనా 
సృష్టించగలడు. దేశ చరిత్ర గతిని మార్చాలన్నా సాంఘిక రాజకీయ చైతన్యానికి 
స్పూర్తిని కలిగించాలన్నా కవులే కారణం. కనుక దేశ పురోగతికి మూల 
పురుషులు కవులే. ఇదే కోవకు చెందినవారు బోయి భీమన్న. 


తాను ఊహ తెలిసినప్పటి నుండి అనుభవించిన సాంఘిక సమస్యల్ని 
'అతని కలం ద్వారా సృజనాత్మక రచనలు గావిస్తున్నాడు. ముఖ్యంగా శిష్ట 
వ్యవహారికాన్ని తన రచనలలో చూపాడు. 


బోయి భీమన్న ప్రత్యేకంగా ఏదేని ఒక వస్తువును లేదా మానవుని 
గుణగుణాలను ఎన్నుకొని దానికి (ప్రతీకగా పౌత్రల్ని సృష్టించి రచించడంలో 
ప్రసిద్ది పొందినాడు. ఇలాంటి రచనలను (ప్రతీకాత్మక రచనలు అంటారు. 
ప్రతీకాత్మక రచనలలోని పాత్రల స్వభావం సమాజంలోని వ్యక్తుల స్వభావాన్ని 
తెలియజేస్తాయి. ఇన్‌డైరెక్రీవ్‌గా సూచిస్తున్న కథా సంవిధానం (ప్రతీకలుగా 
కనిపించే ఆ పాత్రలు వ్యక్తుల స్వరూపాలుగా కనిపిస్తాయి. 

వీరి ప్రతీకాత్మక రూపకాలలో ముఖ్యమైనవి మరియు ప్రసిద్ది చెందినవి 
.అనూయి, “మానవుని మరొక మజలీ, “చిత్ర కళా ప్రదర్శనం మొదలైన 
క కస వీరి ప్రతీకాత్మక రూపకం “అసూయ” నువరికీలిద్దాం. 








77 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన దా 
| am అసూయ : 

| ఈ శతాబ్దం ఆరంభం నుండి తెలుగు సాహిత్యంలో కొత్త ధోరణులు 
పుట్టుకొచ్చాయి. భావనలో, వ్యక్తీకరణలో , ఆలోచనా విధానంలో మార్పులు 
వచ్చాయి. అలాగే బోయి భీమన్నలోనూ, అతని రవనలోనూ ప్రతీకాత్మక 
పద్ధతి కనిపిస్తుంది. వారి ప్రతీ రచన ఒక కళా ఖండం. అందులో (ప్రధాన 
" అంశాలలో ప్లాటు, అందమైన భాష, చక్కని నిర్మాణం, కళాత్మక వ్యక్తీకరణ 
| శిల్పం, ఇవన్నీ ఉన్నాయి... 


_ పాశ్చాత్య రచయిత న ఆస్కార్‌ వైల్డ్‌ అన్నాడు. “ form is every 
gp thing. Iti is the secret of life starting with the worship of firm and 


there; 5 no secret in out that will not be revealed to you " 1 


sArt సః art's sake " అనేది కళాకారుడు తనకీ కక 
3 పరిష్క రించలేని వైరుధ్యం ఏర్పడిందని అనుకున్నప్పుడు వచ్చే దశ. ఏది ఏమైనా. 
మ బోయి భీమన్న కథకి పరమ (ప్రయోజనం సమాజ శ్రేయస్సే. దానిని  దృష్టిల్‌' 
1; నిలువుకొని ' క్‌ అసూయ ’ అనే రూపకం అ 


ఈ నాటకాన్ని బోయి భీమన్న 1935 * లో (్రాసి 1954 లో | 
a తు. ఇందులో. ఆరు" రంగాలున్నాయి. పాత్రలు పదికి.మించి. 
ఉన్నాయి. ఈ రూపకం పంచతంత్రము లాంటి * టెక్నికొ కలిగినది. దీనిలో 

FE మనుష్యులతో పాటు: రాత్రి? మరియు” దినం* అనే సమయాలు, “భూతాలు, 
: తంత్రాలు ' శ అను నమ్మకాలు, మొదలగు సమకాలీన సమాజపు మనషు 

- మనస్తత్వానికి ప్రతీకలుకగ పాత్రలను కల్పించి రచించాడు భీమన్న. . ఇది గా న + 
ర రసాత్మకమైన రూపకం. ఉదాత్త జీవిత తత్త్వ నిరూపణకు ట్లు ప్రేరేపించి 

అనేక సంఘటనల రూవమే ఈ' అసూయా "రూపకం, ' 


ఆభ్యరడు విమర్శ కేషవంవక పుటమెం.. ia మ న న స వా అ 








78 డా తక్కళ్ళ బాలరాజా 

రచనా వైశిష్ట్రం : . 
ప్రాచిన సాహిత్యంలో బొమ్మలు కథలు ee క భీమన్న 
సాహిత్యంలో ' కాలము” దానికి సంబంధించిన పేర్లు pI ణచేసి కథను 

' నడుపుతాయి. ఇదే వీరి రచనా వైశిష్ట్యం. : 


భావాన్ని చెప్ప డంలోనే కవి సామర్థ్యం వ్యక్తమవుతుంది. ౪ భావం పాతదే 
అయిన చెప్పే విధానంలో కవి ప్రత్యేకత కనబడుతుంది. కనుకనే బోయి భీమన్న 
ఈ రూపకంలో - Fr ste ie 
“వసంత లతాంత. 'హృదంతరముం ఏ పాడలేవే వ్‌ మధురంగా. 
 కంఠమేల నీకు పికమా ? వ 
మ సమస్త వస్తు సమృద్ది మధ్యనే సాఖ్యము లేదా నీకు. 
ట్రతుకేలా, ఓ మనిషీ? 


_ అని అన్నాడు. శబ్దాలు కానీ వాటి అర్థాలు కానీ కొత్తగా వీరు స్‌ 


కల్చించినవి కావు. కానీ శబ్ద ప్రయోగ కౌశలంతో వీరు య్య సాధింారవవస్టు గ. ॥ 
తెలుగుదనం : We ye WE 
' బోయి భీమన్నకు తెలుగుదనం మీద మక్కువెక్కువ. వీరు ప. 
భాష తియ్యదనాన్ని కవితల్లో చాటి చెప్పాడు. ఈ అటువంటి తయ్యన మాధుర్యాన్ని 
ఎంతటి ( రసవత్తరంగా చెప్పాడో చూడండి. 3 


 “e- మావుల మాటున . ఆ , పూవుల కు వక పరల 
పంధ్యారాగవు జననికతో. ఎవరే పిల్తురు స నిన్ను boy toe 
ఏ కోయిలవో ? ఏ తుమ్మెదవో లు 
మోహము తీరని మూగవాణివో ' 33 a క 








79 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 


ఈ విధంగా బోయి భీమన్న రూపకాలను తట అతని 
రచనా విధానంలో కొత్తదనం తెలుగుదనం మీద అభిమానం తనకున్నట్టు 
కనబడతాయి. అతని కవిత్వంలో అంతర్జీనంగా కనబడే సత్యాలు అతని తత్త్వ 
తర్శనాన్ని చూపుతాయి. అ తత్త చింతనయే భీమన్నను దార్శనిక కవిగా 

నిరూపిస్తుంది. 
శివసోప షలీజం : 


బోయి భీమన్న తన రాజకీయ సిద్దాంతానికి ' శివ సోషలిజం? అని | 
పేరు పెట్టుకుని , శివుణ్ణి ఆదర్శ సోషలిస్టుగా. ప్రతిష్టించుకుని సర్వమానవ 


సమానత్వానికి ఒక సాహితీ రూపకం కల్పించాడు. ఇది ఈ ' అసూయ * . 
రూవకంలో కనిపిస్తుంది. 


' ఈరూపకంలోని కథానాయకుడు విధ్యార్ధి కాంగ్రెస్‌ * రాజా” ద్వారా 
రచయిత భీవున్న తన రాజకీయ సిద్దాంతమైన * శివ సోషలిజాన్ని *. 
తెలియజేస్తాడు. తన శివసోషలిజం యోక్కటే మనిషిగా , “బాల్‌ గల 

సామాజికుడిగా ముందుకు నడిపించగలదంటాడు. 





మాన ని మరొక మజిలీ 


“ఆంధ్ర దేశంలో ఈ నాడు వెలువడుతున్న సాహిత్యాన్ని 
వలాయనవాద సాహిత్యం, బూర్జువా సిద్దాంత పునాది ఆధారంగా వున్న 
సాహిత్యం , అతి వామపక్ష సిద్దాంత ప్రేరిత సాహిత్యంగా సూల విభజన | 
చేసుకోవచ్చు. ఈ మూడు తరహాలవీ కూడా 'ప్రయోజనమైన పుష్టికరమైన 

మ కస aa చేయవు. on అన్నట్టు "Freedom is 








80 డా॥ తక్కళ్ళ బాలరాజు 
the recognition of necessity " ఈ అంశం మీద కాడ్వెల్‌ చెప్పిన దాంతో 
ప్రారంభిస్తాను. . 


" Art is the expression of man's freedom in the world of 
feeling , just as science is the Strassen of freedom in the world of 
_ sensory perception, because both are consecious of the necessi- 
ties of their worlds and can change them - art the world of ఈగ 


or inners reality 86106౧06 the world of phenomena or outer reality"! 


కాడ్వెల్‌ అభిప్రాయమే భీమన్న రచనలలో కనిపిస్తుంది. ప్రాబంధికం 
, భావవాదం , సవిమర్శక వాస్తవికత , సోషలిస్టు వాస్తవికత , ప్రజాస్వమ్య 
సిద్దాంతాల్తు ఇవన్నీ వివిధ కళాత్మక పద్దతులు. వీటిని తన రూపకాల యందు 
ప్రకటించాడు. ఈ కోవకు చెందినదే *' మానవుని మరొక మజిలీ * గేయ 
రూపకం. 

ఈ రూపకాన్ని భీమన్న 1958లో ప్రచురించాడు. ఇది 16 రంగాల 
సంపూర్ణ గేయ నాటకం. సంపూర్ణ నాటకాన్ని తెలుగులో కేవలం గేయాలతో 
వాయడం అపూర్వం. ఆటవిక యుగం నుండి అణు యుగం వరకు మానవ 
సమాజం పొందిన దశలను ప్రతీకాత్మక పాత్రల ద్వారా చిత్రించాడు. 

భూలక్ష్మి క్షేత్రయ్య , భోగయ్య, అశావతి, సస్య, మేధానిధి, 
మొదలైన పేర్లతో భూమి సద్యం, పంట, పరిశ్రమ, వృత్తులు, ఆశలు, 
- ఆశయాలు, శ్రమ బుద్ది, త్యాగం, మొదలగు మానవ గుణ కర్మలు పాత్రలుగా 
స్వీకరించబడి సుందరముగా నడిచింది రచన. 


అభ్యుదయ భావనకు కవితా సృష్టికి ౩ పరమ  పారమ్యం ఈ రచన 





| . “అభ్యుదయ విమర్శ విశేష సంచిక | ౩7 వ పుట 





81 బోయి ఎ భీమన్న రూప పకాలు - తా తిక చింతన 
మౌత్ర ఛందస్సులో నడిచిన గేయాలు శ్రవణానందాలు. సూరన్న, చంద్రన్న 
కార్మకులుగా పాత్ర చిత్రణ చేయడం ఒక అపూర్వ సృష్టి, 


గేయ ఛందస్సు : 


| ఈ దృశ్య కావ్యము గేయ ఛందస్సులో నడిచినది. అక్కడక్కడ 
స కనిపిస్తాయి. ఇందు రచయిత (గ్రాంధిక: య వ్యావహారిక భాషా 
నపద ప్రయోగం చేశాడు. సరళమైన శైలిలో గేయ నాటకం రచించాడు. 
ఒసే ఉదాహారణకు : ౯ 


“పొగలేని కార్చిచ్చు 
పొట్టలో నుండగా 
తనువెల్ల పొగ చూరి . 
_తగులబడి పోతోంది? 1 1 


a ఈ రూపకం 172 వ పుటలో న్‌ పరమైన గేయ ఛందస్సు సులభ 
శైలిలో ws గ్రహించండి. మళ 


చేతగాని మగవాడవు 

త్రీ జోలికి పోవేలా 2 

పము వెరుగలేని - 

 జఢునికి స్రియురాలేలా 2 
.| -ఇలా కవిత వం ర దృష్ట్రై ఈ నా నాటకం చాలా గొప్పది. 





ానవుని నలొక మజిలీ రూపకం - 22వ పుటి. | య. Hg ను 





82 డా॥ తక్కళ్ళ బాలరాజు 
శబ్ద చమత్కారం : 


సాహిత్య దర్శనం గల కవులే నవ్యతను సృజించగలరు. యుగాలను 
ప్రనవర్తింపజేయ గలరు. తెలుగు సాహిత్యంలో నాచన సోముడు చమత్కారాన్ని 
సృష్టి చేశారు. ఇందులో భీమన్న శబ్ద చమత్కారం చేశాడు. చూడండి- 
“దోర్చలవ్ము దౌర్జ్ణన్యముతో. 
తుపాకితో |ప్రజను నిగ్రహించే 
యుగము చింతనతో హిమగిరి చేరెను. 
మిగిలి యున్న దన్యోన్య ప్రేమము” 1, వ 


- రచయితగా కొత్తగా చెప్పిందేమీ లేదు. కానీ కొంత శ్రద్ద వహించాడు. సంగిత 
నృత్య రూపకంగా ప్రద ర్శించడానికి వీలుగా శబ్ద చమత్కారం వాడాడు. 


_ పాఠకునికైనా, ద్రేక్షకుడికైనా ఆనందానుభూతి కలిగేలా రచించాడు. 


ఇదే లో మరో భావ కవితను గమనించండి. 


“కుటిల నగరాలు, కుగ్రామాలు 
కోట్ల లాభాలు కుంచిన అతుకులు 
పాత పోటీలు పోరాటాలు, 
భూత కాలమై ముగిసినవోయో” 2, 
అస సత్యం ఎంత సుందరమో ధర్మం ఎంత ఆనందకరమో చూడడానికి ప్రగాఢమైన 
అంతర్హృష్టి అవసరం”). అని బోయి ౨ భీమన్న ఈ తన రూపకం ముందు మాటలో . 
ఆన్నాడు. . 
ఇకపోతే భీమన్న నా నాటకాలు చదవడం వ సాహిత్యానికి సంబంధించిన be 
ఎన్నో విప షయాలు తెలియవస్తాయి.. 





1 హూ ల మరోక 'మజిలో రూపకం - షై! కిక్‌ వ పుట : 2. “వూశవుని వురొక వాజులొ.. 


రూపకం - 214. న్‌ ఆల “ars 





ఉదాహరణకు - 
“పుణ్య పురుషుడై మళ్ళీ 
వుట్టినాడు మానవుడు 
'అవర్త క్రమము మీది 
యంతస్తున నేడు 
ఇలా కావ్యమున మానవు 
_ డిక నొక ప్రియగితి 
సమాజమున లేదిప్పుడు. 
స్వపర భేద భీతి, 





-అను “స్వయం ప్రభ మాటల ద్వారా ప్రతి మానవుడు విశ్వమావానంద 


సిద్దికై ప్రయత్నించాలి. ఇది బోయి భీమన్న తన రచనల ద్వారా కోరుకున్ను. 
తొత్తికత, 


చిత్ర కళా (ప్రదర్శనం (రూపకాల సంపుటి ): 


బోయి భీమన్న సాహిత్యం విశష్టమైనదే కాకుండా ా విభిన్నమైన ది, 
- వినూత్నమైనిది. ఇతనికి తగు విధమైన ప్రోత్సాహం లేక పోయిన ఒంటిగా 
=... నిర్భయంగా ఒక్కడే సమకాలీన సమాజంలో కవితాపరికరాలు సమకూర్చుకుని 

_ సాహిత్య క్షేత్రం దుక్కిదున్ని అక్షరాలు చల్లి కావ్యపంటలు పండించి సమకాలిన 
సమాజంలో పంవిపెట్టాడు. ఇంకా పంచి పెడుతున్నాడు. అందుకే ఆయనలొ 
అంత భిన్నత్వం వైవిధ్యం ఉంచాయి. ఆ వైవిధ్యాన్ని కలిగిన రూపక సంవుః 
_ "చిత్ర కళా ప్రదర్శనం”. ఇపుడు ఈ క. పరిశీలన దర 





. “మానవుని మరొక మజిలీ' రూపకం- 29 వపుట 


84 డా॥ తక్కళ్ళ బాలరాజు 
పరిశీలన : 





ఈ చిత్ర కళా ప్రదర్శనం నృత్య సంగీత రూపక సంపుటి. ఇందు పది 
రూపకాలు చోటు చేసుకున్నాయి. వాటిలో ప్రాచిన తాత్విక (గ్రంథాల కథా 
సారంతో భార తీయ తాత్త్విక చింతన కలిపి భీవున్న మహా అద్భుతంగా 
రచించాడు, “చిత్ర కళా (ప్రదర్శనం అనురూపకం. ఇది1963 లో ప్రచురితం. 
ఇందలి పది రూపకాలలో 'చాండాలికి రూపకం పలు (ప్రదర్శనలు పొందింది 
ఈ కావ్యంలోని రూపకాలు. ఇలా ఉన్నాయి. : 


1. చిత్ర కళా ప్రదర్శనం 
2. వేసంత స్వయంవరం 
3. గులాబి ప్రసవించింది 
4. దేవయాని 
5. మెదడులో మెరుపు = 
6. డ్రేయసి 
7. పాత ఊరు-కొత్త వారి 
9. చాండాలిక 

-. 10. అంధకారంపై విజయం 

మొదలైన రూపకాల ద్వారా మానవుని ఆనాటి ఆటవిక దశ నుండి 
నేటి ప్రజాస్వామ్య స్థాపన వరకు ఎదిగిన ఎన్నో విషయాలను మరియు యుగ 
యుగాల ఆచారాలను భీమన్న వీటి ద్వారా. ప్రకటించారు. 


బోయి భీమన్న ఆస్తీకుడు. అయితే ఆయన ఆస్టికత ఏ మతానికీ చెందిన విశ్వాసం 








కాదు. ఒక న నన. అతన ఇతో అన్నారు. (దేవున్ని యగ! 
_ వరమాత్మను నమ్ముతాను. దేవుడు వ్యక్తిగతమైన విషయము. వ 
ప్రపంచకమైనది. ప ప్రపంచకమైనదే సత్యం. సత్యమే భగవత్స్వరూపం 


బోయి భీమన్న నిరంతర కవితా సాధకుడు, సౌందర్యారాధకుడు : 
పష ద్వైత సిద్దాంతి. ఇతనికి రసాద్వైతమే గమ్యం. పద్యం పల్కినా, వచనము 
వెప్పినా, గేయం: పాడినా వస్తువు హల (3 ఆర్తి, | 
అనుభూతుల జీవన చిత్రాలు. | 


సన ముఖ్యంగా భీమన్న రూపః పకాలు ఎ పరిశీరించినపు డు ఒకటి రసాదై ద్వైతం 
మరొకటి శివా ద్వైత కనిపిస్తుంది. వ - 
/ a “కంఠమున శివునిన్‌ ధరించిన విషమునై, నీ 

కరుణకై మనుచుంటి నోయీ! ప 

నీవ నన్ను ధరించి, ప్రకృతికి పురుషు డై న 

en నిర్మింపుమోయి!:? న! ల్‌ | 

వసంత స్వయంవరం అను రూపకం 12వ పుటలో గ గల ఆగేయం 

E ద్వారా ా తెలియవచ్చిన దేమిటంటే-.. బు. 
- ప్రకృతి పురుషు ల సాను సృష్టికి వ మూలమని బోయి భీమన్న : 
నస్సులో. ఓ సరికొత్త రసాద్వైతం రవళించింది. ప్రకృతి ప్రియురాలిగా, . 
: తు పురుషుడిగా, వారి ప్రేమయే. రసాదై 'ద్వైతంగా. (ప్రతిపాదించాడు. . 
. ' శివాదై ద్రైతాన్ని ప్రతిపాదిస్తూ స్తూ “వసంత a 'రూపకంలో రసాదై ద్వైత త | 
య సేర్దాంతళ ఛాయలు ఎ చేకూర్చాడు... we ge : 





ప్రతీకాత్మక పాత్రల ద్వారా భీమన్న చెప్పే విషయాన్ని “చిత్ర కళా 
ప్రదర్శనం” రూపకంలో ఒక హాలు సన్నివేశం. అందులో ఉన్న చిత్రాలు పాత్రల 





పంలో నటించడం ఒక టెక్నిక్‌ గా ప్రవేశపెట్టాడు. ఇందు కథావస్తువు ప్రేమ. 
అదియు రసాద్వైతమే. ఇందులోని సామాజికం సౌందర్యాత్మకం. 
““నిల్పులే చిత్రాలు 
చిత్రాలే శిల్పులు 
ఒకరిలో ఒక రుండి 
ఉన్నతుల కెగయుగా 


కళ అందులో జీవ ప కళాక్రదర్శనం, 8 9వ $ వుట) 


ఇలా తన భావ కవిత్వం అపూర్వ క మనోజ్ఞంగా ప్రచలితమైనది. 

ఈ అవగాహనకు సూ త్రీకరణంగానే కాడ్వెల్‌ త త్తవేత్త ఇలా అన్నారు. 
“The poetry of one age does not satisfy the next age, but 
seh new generation (WW hile appreciating the old Poetry) demands 
poems which more peculiarly and specially express its own prob- 
lems and aspirations.' ఈ మాటలు ద్వారా మనకో సత్యం ద్యోతక 
మవుతుంది. అనాటి మహానీయులు. అందినంత జ్ఞానాన్ని సకల శాస్రాంశాలనూ 
కవిత్వ రితిలోనే అభివ్యక్తం చేవారు. భీమన్న స్వీయానుభవము సాహిత్య 
రూపంగా అవతరించింది. తన సాహిత్యం సమిష్టి శ్రేయాన్నే కోరుకుంది. 

“విశ్వ శ్రేయః కావ్యం” ఆ అని ఊరికే మ. ద : 


వీరి మరో రూపకం' లాబీ ప్రవిందిందా. ధిని కథావస్తువు వేదన. 






sa . అ(థధ[(కుభా ee | 9-4- | అ9ి3ా. - సాహితీ గవాక్షము చ నుండి. 





87 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 
ఒక ఉద్యావనంలో కోకిల ప్రధాన పాత్ర. దీని వేదనయే బోయి భీమన్న వేదన, 
అట్టి వేదన విశ్వవేదన అని కవి తన సమాజంలోని అనాధల అధముల బలహీను€ 
వేదనను ఈ రూపకం ద్వాలా తెలియజేయశాడు. ఈ “రూపకం యొక్క 
25 వ పుటలో-. 

...... “ప్రసవ వేదన లతికదైనా 

'పశువుదైనా పడతిదైనా 

_ విశ్వవేదనమది; సమస్తా 
వేగములకును కేంద్ర మయ్యది..: 3 


. ఇలా భీమన్న వాస్తవ స్థితి గతులను పరిశీలించి జీవన యదార్డాలను 
చ కావ్యరూపకంలో సమాజానికి అందీంవాడు. సామాజిక రాజకీయ అంశాల 
మీద గాఢమైన అవగాహన భీమన్నకు + ఉండడం వల్లనూ భాషు శాలి, శిల్పం 
వెదలగు కవితా సావా(గ్రి ఉండటం వల్లనూ రూపకాలు రచించ. 
గలుగుచున్నాడు. వీరి రచన ప్రావీన ఆధునిక సాహిత్యం కలగలుపై నూతన 
: సాహిత్యమై కనిపిస్తుంది. 

బోయి భీమన్న తన కవిత్వం సామాజిక జీవన 3 తలాన్ని స్పర్శించి 
'ప్రతిస్పందనా తరంగాలను జాగృతం చేయాలని బహుజనుల హృదయాల్లో 
. జ్వాజ్వల్యమానమైన కాంతిని 'ప్రసరించాలని కోరుతూ “మెదడులో మెరుపు”, 
| 'జ్రేయసి', “పాత ఊరు- కొత్త దారో మొదలగు గేయ నాటికలను రచించాడు. 

సాంఘిక జీవనంలో గాని మానవుని వ్యక్తిగతమైన బ్రతుకుబా టలో 
గానీ సాహి త్యాది రంగాల్లో గాని. సంప్రదాయం. ప్రబల శక్తిగా పనిచేస్తుంది. 
ఒకానొక సంప్రదాయం గతంలో ఘనమైంది. అందువలన వర్తమానంలో దాని! 





88  డా॥ తక్కళ్ళ బాలరాజు 








గల విశిష్టగతిని గమనించుటం ముఖ్యం. అందుకు రచయితలకు వు చారి త్రక దృష్టి స 
అసరం అనే అభిప్రాయం కలిగియున్నట్టు బోయి భీవున్న రచనల వల్ల 
తెలుస్తుంది. సంప్రదాయాన్ని. గుడ్డిగా అనుస రించటం కూడా వాంఛనీయం 
కాదు. అనుసరించటం కన్న నవ్యతను సాధించడం శ్రమని టి. యస్‌. ఇలియట్‌ 

తలంపు. ఈ విషయమును ఇలియట్‌ తన "Tradition and Individual tal- 
ent" అనే ప పుస్తకంలో "Novelty | is better than repetation' అంటాడు. ఫ్రే 
పురాతన తహాతాతము యథాతథంగా ఆవరణలో పెట్టటం కన్న నవ్యతను 
పాటించుటయే శ్రేస్టభయని ఇలియట్‌ 'ధృడవిశ్వాసం. బోయి భీమన్నకు, గూడ 
ఇలాంటి విశ్వాసమే ఉంది. కనుకనే తన సాహిత్యంలో నూతన న నిర్మాణం 
బరిగినట్టుగా ఈ దిగువ గేయం వలన తెలుసుకోగలము.. 


“యంత్ర హలమును మీటవోయీ.. E 
మంత్ర బలమును చాటవోయీ. | : 
న్‌ చంద్ర తారా మండలాలకు ™ 
చక్ర పొంగలి 'పంచవోయీ! 
లేవి రావోయ్‌. ఖా 
™ లేతం యూహకు (మెదడులో; మెరుపు -59 ప). 
శారీరక తత్త త్త్వంపై వంశపారంపర్య ప్రభావమెలాగో సాంఘిక జీవనంలో 
సాహిత్య క్షేత్రంలో సలల నిర్వహించే షప అలాంటిదే. ' 


"Tradition has todo with past and commanly known as le 
fluence of the past on the present. అపార ప్రతిభావంతులు కొందరు 
పళ్ళు నడిచిన బాటలో నడుస్తూనే అప్పుడప్పుడు ఇ ఒక కొత్తదనమును 





91 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 





చంద్రుడు వరకు పరదాస్య విమోచనానికై ఉద్యమం నడిపిన వీరులత్యాగాన్ని, 
జాతికి స్ఫూర్తిదాయకమైన చారిత్రిక ఘట్టాల్ని ఉప్పొంగే ఆవేశంతో ఉత్తేజ. 
భరియమైన కవితా రురితో నింపి జాతీయ రూపకాంగా అందించాడు భీమన్న. - 


"జాతీయ సమైక్యత, దేశ సమగ్రత, సమభావం, పరస్పర సామరస్యం 
పెంపొందడానికి ముఖ్యంగా యువతరంలో దేశభక్తి రగుల్కొనే విధంగా. 
సుభాస చంద్రుడు రూపకం వ్రాశాడు. 
ఉదాహరణకు ఈ రూపకం103వ పుటలో -... 


“పార తంత్ర్యపు గాఢాంధ కారమందు 
“ “వో చంద్రుడు తోచె సుభాస చంద్రు... 
డిక తరింతు నుషస్సు వీక్షింతునంచు. 


ల భారతము: a) ఆనంద బాష్టు శతము? 


ఇక మరో రూపకమైన' కతత కథను మహాకవి రవీంద్రుని రచన 

నుండి గ్రహించి తెలుగులో సంగీత రూపకంగా భీమన్న అందించాడు. యుగాల. 
తరబడి అంధ విశ్వాసాల్గోనూ మూఢ నమ్మకాల్లోనూ జీవిస్తు స్తున్న సమాజ 
హంలో నవవైతన్యం ఉద్భవింపజేయటం “ఛాండాలికు రూపకం లో ని 


లత్యం. 


=. *చాండాలికి నాటకాన్ని బాగా ఎరిగిన అందరికీ ఇతివృతా న 
వివరించాల్సిన అవసరం లేదు. నాటకంలో 'చాండాలికి పాత్ర అంటరాని 
కులానికి చెందినది. పాత్ర బౌచిత్యాన్ని గొప్పగ తీర్చి దిద్దారు. మానవత్వ విలువల ' 
శిఖరాల నందుకున్న ఒక మహా మనిషి ఆ చాండాలిక. ఈ పాత్ర తో పాటు. 
జన్మించిన మరో పాత్ర “ఆనందుడు. ఇతడు మానవతావాది. చాండాలిక 











92 డా! తక్కళ్ళ బాలరాజు 
రూపకంలో కథానాయకుడు. కులం తక్కువ ఆడదని అనాగరికతతో ఒక 
అబలను మానసిక వ్యధకు గురిచేయడం జాతి బలహీనతగా గుర్తించాలంటాడు 
భీమన్న. 


కులం తక్కువ ఆడది ఆడది కాదా? తానొక మనిషకాదా? ఆమెకు 
కోర్కెలు తరత తక్కువ కులంలో వుంచి గుణం ఉండదా, ఆ మంచి 
గుణాన్ని (గహంచవలసిన అవసరం లేదా? అంటూ భీమన్న తన పాత్ర 
“ఆనందుడు” చేత ఇలా అనిపిస్తాడు. 


“నేను మనిషిని, మనిషివి నీవు, మనము 

బోధి సత్వుని విశ్వైక బుద్దిజాలము 

ఇర్వురము ఒక్కటే భేదమేమి లేదు 

భేదమెంచుట పాపం బెంచుకొనుటి (చాండలికు - - 120 వ పుట) 


సామాజిక స్పృహ కల్లి చారిత్రకాంశములు, సాంస్కృతికారిశములు దృష్టిలో 
ఉంచుకొని సాహిత్యాన్నితరించి చూస్తే , అధ్యయనం చేస్తే అందలి వాస్తవాలు 
బయట పడి అ ద్వైతుల్ని కేవలం పాఠకుల్ని ఉద్దేశములను చూసి వారిలోని 
సామాజిక స సృహ మేల్కోల్పుతుంది. ఆ మేల్కొన్న సానూజిక స్ప్రహ ా చారి! త్రక 
సాంస్కృతిక ప్రాధాన్యాన్ని గుర్తించి అ ద్వైతుల్నీ కార్యోన్మఖుల్ని చేస్తు క దనుటలో 
సందేశం లేదు. ఈ సత్యం తోనే: భీమన్న ' అందకారంా పె విజయంి అను రూపకం 
వ్రాశాడు. ఈ నాటకంలోని 168 వ పుటలి' ఇలా వ్రాశాడు. 

“నరుని న్యాయపు టెల్ల మీద. 

నరక దైత్య విబ్బంభణం 








89 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 


చూపుదురు. అట్టి, వారిలోని వాడే బోయి భీవున్న. ఈ రచనయే 


అందుకుదాహరణ: 
“ఈ రసోదయ సమయ వుందిపు 
డెందుకీ తత్తార్థ చింతన 
సంధ్య ననురాగమున పోలివి - 
జడియ నేలను తమసి శోభకు? (క్రేయసి _64వవుట). 


 శంకరావార్యుడు.. రామానుజుడు, వివేకానందుడు కాక 

ig క్ష్‌ బెరన్‌, మిన్‌ వంటి ని పాళ్యోత్య.క కవులు. వారి. వారి  రంగములందు 

స సంప్రదాయాల నెలాగ ఏర్పరిచారో అట్లే బోయి. భీమన్న కూడ 
సాహిత్యంలో రసాదై ద్వైతమను సాహిత్య సంప్రదాయాన్ని ఏర్పరిచాడు. 


ఒక విధంగా భారతీయ స సంస్కృతి మతం, ధర్మము, వర్ణ వ్యవస్థ 
సాంఘిక రాజకీయ ఆర్థిక విష షయాలన్ని కూడా సంప్రదాయము పరిట 
సాహిత్యంలో చోటు చేసు సుకున్నాయి. పాశ్చాత్య ప్రభావం కూడ సాహిత్యంపై 

-_ సంప్రదాయముపై ఎంతగానో పడిందని చెప్పవచ్చును. అందుకు కారణం బోయి 
భీమన్న “పాత ఊరు-కొత్త దారి రూపకం తెలియజేస్తు 

ఉదాహరణకు : 


“పంచవర్ష ప్రణాళిక సా 
 ధించినట్టి పురోభివృద్ధి ది 
. గాంధిదేవుని మహిమ చూతురు 


గొని రండిక లోనికి * 33 Cc పాత ఊరు-కొత్త దారొ 101వ వపుట) 








90 డా; తక్కళ్ళ బాలరాజు 





ఇలా భీమన్న రాజకీయ విషయాన్ని సాహిత్యం ద్వారా తెలియ 
జేయడం పాశ్చాత్య ప్రభావాన్ని చూపుతోంది. తరతరాల నుండి సంక్రమించిన 
సాంఘిక సంప్రదాయాలతో బాటు సమకాలీన సామాజిక భావ తిక బోయి. 
భీమన్న సాహిత్య,లో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి కూడా.బోయి భీమన్న 
వాస్తవికతా ధోరణి చాలా గొప్పది. ఉన్నతమైనది. _ 
 మహానాటక కర్త 'ఇబ్సన్‌' భావ విస్లవానికి ఆద్యుడు. జీవితపు. 
ఛాయలు నాటకంలో ప్రతి ఫలించే వాస్తవికతా ధోరణిని ప్రవేశపెట్టింది ఇబ్బన్‌. 
ఇతని రచనా ప్రభావం మన తెలుగు కవులపై ప్రత్యక్షంగాను పరోక్షంగాను 
పడినప్పటికిని భీమన్నపై సా తంత్ర ఉద్యమ ప్రభావం సమకాలీన సమాజంలోని 
పరిస్థితుల ప్రభావం ఎక్కువ ఉంది. ముఖ్యంగా భీమన్న ప్రధాన సాహిత్య వస్తువు 
వర్ల ర్ల వ్యవస్టలో నవ్య ప్రయోగం గల రచనలు, సార్వజనిక శ్రేయానికి దోహదపడే 
సృజనాత్మక సాహిత్యాన్ని వెలయించిన రచనలలోని ర రూపకాలు - 


1. సుభాస చంద్రుడు త ఆల 
2. చాండాలిక 


3. అంధకారంపై విజయం... 


_ఇవి కూడా బోయి. బీమన్న యొక్క క్రీర్ణి కేతనాలే. జన జీవితం 
భీమన్న చుట్టు ఉన్న ప్రపంచం. వీరి రూపకాలకు ఇతివృత్తం. తాను చూసినకొన్ని 
సంఘటనలకు చలించి మనసున మదనపడి దానికో రూపం తీసకురావడానికే 
రూపకాలు రచించాడు. కళ కళకోసం కాదు, సమాజ హితంకోస సం అన్నట్టుగా 

భీమన్న రచనలు కనిపిస్తాయి. = 





దేశ స్వాతంత్ర్యోర్యను చరిత్రలో మహాళ్ముని మొదలుకొని సుభాస 





93 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన అకకాడ 


పాలు త్రాగి - రొమ్ము గ్రుద్ది 
పచ్చి నెత్తురు పీల్చడం”. 


- అన్నప్పుడు భీవున్న సాహిత్య రంగములో అత్యంత కీలక స్థానము. 
నాక్రమించాడనవచ్చును. ఈ రూపకంలో రసాభివ్యక్తికి రస ప్రతీతికి సంవిధానం 
అత్యసరం. అధునిక శతాబ్దంలో నవ్యకవితా, ఆ తరువాత భావకవిలా ప్రసిద్దమైన 
ప్రక్రియ. అందులోని సంవిధానం నిర్లక్ష్యం చేయబడలేదు. దువ్వూరి రామిరెడ్డి 
రాయప్రోలు మొదలగు వారి మొక్క వివేచన యంది యంశం స్పష్టము. 


“అంపనది దిగ 'లుంకుకొంటూ 
క అసుర మూకలు హద్దుదాటిరి వ. 
మానవత్వపు. గుండెలోకి... త 
మారణాస్రాల్‌ పేల్చి! ద్రం (ఆంధకారంపై పై విజయం - 168 వ పుట) 
దీనిలో ఒక విధమైన లయాత్మక ధ్వని పుట్టుక కొస్తున్నది. 
జడే పాఠకుణ్ని ప్రభావితం చేయకలుగుతుంది. ఎందుకంటే ధ్వని 
ఈ జగత్తుకి వైతన్య స్వరూపం. సమాజంలో సమాన దృష్టి పెంచుకొమ్మని 
చెప్పడానికే భీమన్న రూపకాలు వ్రాశాడు. వీరి రచనలుసుందరమై మై సార్వజనీన . 
__ ప్రయోజనాన్ని కలిగి భావాత్మకమైన అవ్లుదాన్నిస్తాయి. వాల్మీకి, వ్యాసుడు, 
. కాళిదాసు, షేక్స్‌పియర్‌, పుష్కిన్‌, టాల్‌స్టాయ్‌, ఛెకోన్‌, ఓహెన్రీ, మిల్టన్‌, ఇబ్సన్‌ 
మొదలగు సాహిత్య మహాపురుషుల వరుసలో నిలుదగినావాడు బోయి భీమన్న 





94... 


డా| తక్కళ్ళ బాలరాజు 








బా. క రూపకాలలోణి ఇతివ్చత్త త్తం: 





క్రీ.శ. 1954 లో ప్రచు! 
రించబడి నది. దీనిని ' 


బోయి 
రవింఛచాడు. 
ఈ రూపకంలో కథా 
నాయకుడు “రాజా? 
ఇతను విద్యార్థి కాంగ్రెస్‌ 


_భీవున్న 


నాయకుడు ఇతని చుట్ట | 


ఇతర పాత్రలునడుస్తాయి. 
ఇందులో ముఖ్యమయిన 


పాత్రలు రాజా (కథా, 


నాయకుడు), 
(కథానాయిక, విశ్వం 


ఠా 


“| వెళ్లెలు, విశ్వం (రాజా 


. నితల్లిదండ్రులు భోగయ్య " 


| ఆశావతి. 


ర్రావు (ధనికు డు), 


దినం (ధనికుని విం? 


_ త్రుడు,రేరాణి (భూతా 


 లకూతురుు, భూతాలు, | 


త ం(త్రాలు ( పల్లెటూరి 


ఈ రూపకం. 





బోయి 
స్వయ ప్రభాదే వి” ఈ|రవుణీయమైన కల్పన 
చిత్ర కళా ప్రదర్శనం. 
దినిని 1963లో 
ప్రచురించాడు. ఇందులో 


క ధదానాయంకురాలు 


నాటకంలో ప్రధానపాత్ర. 
బోయి భీమన్న కల్పన కథ|' 


స్వయం ప్రభాదేవి వివి 
Ses క కక కలవు. 
సందర్భాలలో వివిద (౨, 

1 4. చిత కళా 
రూపాలలో ప్రత్యక. 


గ్గ (ప్రదర్శనం; 
మవడం పాత్ర ప్రత్యేకత. 


వివాహమాడుతాడు. ఇత చిత్ర ద త్తు అనే చిత్ర 
కళాకారుడు ఇం దులో 


సూరన , చం(దన 
క ' d= దేమిం చడం ఇందలి 


అనువారు. కార్మికులు. ఇతివృత్తం. 





(10) సంగీత నృత్య 


. ఇందలీపాత్రలు 
ఈమె వలన జన్మించిన నాలుగు చిత్ర దత్తు, కళ, 
వారు భూలత్మ్మి, క్షేత్రయ్య వుంజీర, మార్చ ంగ 0, 
దంపతులు, విరి కూతురు చివరి రెండు పాత్రలు 
సస్య. ఈమెను మేథానిధి ప్రతీకాత్మక పాత్రలు. 


కథానాయకుడు. ఇతను. 
కలి అనే కధానాయికను 


'ప్రేవుకు 
వీరితో కలసి భూలష్మి కరాలు ఉండవని ప్రేమ 


య. ఇంకా నల్‌ కటల కక పవి(త్రమై ందని ఈ 


"భీవున్న | 


95. బోయి భీమన్న రూపకాలు - తాత్విక చింతన జా 






రూపకం 






| ప్రజలు, పోలిసులు కూడా 
ఉంటారు. 
విశ్వం చెల్లెలు *రాత్రి 








ద్యారా 














చేస్తుంటారు. కష్ట కాలం 
లో క్షేత్రయ్య స్వయం 
ప్రభను ప్రార్థించగా ఆమె 









తెలుస్తుంది . 
2.వసంత 





















































రాజాను గుమిసుంది. స్వయంవరం: 
| భూతాలకూతురు 'రేరా మధుప్రియ (కోకిల) 


మవుతుంది. 
సూరన్న, చంద్రన్నలు 
|వేంధానిధిపై పోరుకు 
సిద్దపడ్డప్పుడు ' శ్యామల 
గా ప్రత్యక్షమవుతుంది. 
ఒకసారి బోగ య్య 
దర్భారులో “శశికళ గా 
నాట్యం చేస్తుంది. ఇలా 
స్వయం (ప్రభ పాత్ర, 
వివిధరూపాలలో కనిపిం 
చడం ఈ నాటకంలోని 
| అక్కడ “రాత్రి రాజా ప్రత్యేకత. నాటకం 
పంక తదేక దృష్టితో చివరలో. “ధనలక్ష్మి | కోకచిలుక, గుడ్లగూబ, 
| మద లం షట ప్రత్యక్ష తులసి, కోకిల, నెమలి, 
స చివరలోబోయి | క్రూశ్చ్రంది.కథానాయకు ఆకుపు . భంగం 
‘| భీమన్న ల. రసాద్వైత రాలు స్వయం ప్రభ. వ మొదలగునవి. ఇక గోపిక 
me + ప్రసా! 'ధనరాజు' అనేవాడు | ఇందులో ప్రత్యేక పాత్ర. 
|ఆలియపోకాడు. | సషోముత్తుకు పోలా | ఈమె నోట ఉద్యానవన 
_ | డు. మేధానిధి అతనిని 'సౌంద ర్యాన్ని పలికి 0 
| చడం ఇందలి ఇతివృత్తం. 


రసాలిని (వూమిడి), 
నింబలత (వేప) ఇకా. 
కాంత (చెరకు) 
వసంతుడిని (ప్రేమిస్తై స్త 

వసంతుడు ఉగాది 
పచ్చడితో వచ్చేగోపికను 
ప్రేమిస్తాడు. ఇది ఇందలి 
కథ, 
౩3. గులాబి 
(పసవించింది: 
ఈ కథ సన్నివేశం ఓ 
ఉద్యావనం. ఇందలి 
పాత్రలు-గులాబి, సీతా. 


|జొకి జ్వరం వచ్చినపుడు 
“రాత్రి ఇలా అంటుంది. 
|'అబ్బ ఎంత జ్వరం ఉంది. 
ఇక్కడే హస్పిటల్లో 
|వుంచేద్దాం. ఈమెను 
|కూడా అన్నా నీక 
తీసుకెళ్ళి అడ్మిట్‌ 
_ |చేయించు అని విశ్వంతో 

























































96 డా! తక్కళ్ళ బాలరాజు 





ఓడించి సస్యను తిరిగి] శ దేవయాని: ఈకథ 
పొందుతాడు. 


వంహాభారతంలోనిది. 
చివరిలో క్షేత్ర య్య బీహస్పతి కుమారుడైన 
బుషగా మారిపోతాడు. 


కచుడు శుక్రాచార్యుని 
సస్య మేధానిధి, స్యయం వద్ధ విద్య నేర్చుకుం 
టాడు. దేవయాని 
ప్రభ ఆశీర్వాదంతో సుఖ 
జీవనం గడుపుతారు. 


































శుక్రాచార్యుని కూతురు. |. 
కచున్ని (పమిస్తుంది. | 
అతను .. అవెను 
(నిరాకరిస్తాడు. భగ్న ప్రేమ 


1 ఇలా కథ సుఖాంత 
మవుతుంది. 















ఇందలికథానాయకుడు | 
సోవఎడు, ఇతని 
|ఆలోచనయే మెదడులో | 
|వెంరుపు. వ్యవసాయం 
రంగంలో వచ్చిన కొత్త 
|మార్పులు ఈ కథలోని 
|ఇతివృత్తం. 

| 6. శ్రేయసి: నిరంకుశ 
ప్రభుత్వం పడగొట్టి | 
ప్రజారాజ్యం స్థాపించ డం | 











97 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక.చింతన 




















| ఈవె. ఎదుటి వ్యక్తుల 
కుటలను జయిస్తుంది. 
చివరలో వేదాంత తత్వాన్ని, 
వూనవతా దృక్పుథాన్నీ 
తెలుపుతుంది. ఒకరి సుఖం 
కంటే. దేశ సుఖం 
ప్రధానమనే సందేశమిస్తుంది 
. ఈ నాటిక. 
|7. పాత ఊరు-కొత దారి: 
| ఇందులో గ్రావూభ్యుద 
| యం కనిపిస్తుంది. సమైక్య 
భావం, శ్రవుశీలం 
(గ్రావూలకుండాలనే ఆశ 
యం ఈ రూపకం ఇతి 
వృత్తం. . క 
| 8. సుభాస చంద్రుడు: 
.. వూతృదేశ స్వాతం[త్య 
సిద్దికై సుభాస చంద్రుడు 
| త్యాగనిరతితో వీరభావంతో 
-. | సల్పిన పోరాట పటిమ ఈ 
es నాటికలోని ఇతివృత్తం. 
| 9. చాండాలిక: బౌద్ద 
__ |జాతకాలలోనిదే ఈ 
_ | చాండా లిక కథ. వత 
| కఠఅనేయువతి ఆనందుడ నే 
goes క ఛిత్షువును సర కాస్వంగా + 








భావించి తుదకు ఆ 
దివ్యాత్మునిలో లీనమై 
పోవడం ఇంద లి 
ఇతివృత్తం. 
10. ఆంధకారంపై 
విజయం: 
ఇది దీపావళి 
'ప్రాధాన్యన్ని వివరిస్తుంది. 
వురియు మన దేశంపై 
| వైనా జరిపిన దురాక్రమణ 
| గూర్చి దాన్ని తిప్పికొట్టిన 
1వున వీరుల సాహసం 
గరార్చిన చిత్రణ po 
రూపకంలోని ఇతివృత్తం. 
ఈ విధంగా “చిత్రకళా. 
ప్రదర్శన ంిలోని పది. 
| నాటికలూ కవితా 
ipo సొరభంతోనూ వస్తు |. 
| వైవిధ్యంతోనూ క థాసం 
విధానంతోనూ వాగడం 
. గొప్ప అద్భుతం. ఇలా 
| వ్రతినాటికారచనలోనూ | 
4 బోయి భీమన్న ప్రతిభ ; 





99 బోయి భీమన్న రూపకాలు - తా అ చింతన = రక 
తాత్త్విక చింతన : 





భారతీయ తాత్త్విక శ్రేణిలో ప్రథముడిగా వివేకానందుడు కుల వ్యవస్త 
అందులోని క (ప్రతిఘటించాడు. 


త జన్మనా జాయతే శూ[ద్రహః 
సంస్కారే నజాయతే ద్విజః అ 

పుట్టుకతో అందరూ శూద్రులే (అజ్ఞానులే), సంస్కరింపబడుటచే అతడు 

ద్విజుడు అవుతాడు. (ఛాందగ్యోపనిషత్తు) అన్నది పూర్వకవులు విషయములో 


వాస్తవము. 


అనాటి వ్యాస వాల్మీకాదులు మొదలుకొని కవులందరిలోనూ ఏదో 
ఒక తత త్తం లేకపోలేదు. ప్రతి సామాన్యుని జీవితానికి ఒక తత్త్వం అంటూ 


ఉండదు. కానీ ఆలోచనా శీలి అయిన మానవుడికే ఒక జీవిత తత్త్వం (Lif 


philosophy) ఉంటుంది. ముఖ్యంగా తత్త్వ (కవులు సమాజంలో భాగంగా లౌకిక 


జీవితాన్ని గడుపుతూ జవానికి సన్నిహితులౌతారు. అలాంటి కోవకు, 
చెందినవాడే బోయి భీమన్న. సనాతన ధర్మాన్ని ఆధునికమైన మాననీయమైన 
విలువలతో ముడివేస్తూ రచనలు చేశాడు బోయి భీమన్న. సామాజిక వ్యవస్థని, 

గ్రామీణ జీవితంలోని (ప్రేమను గ్రహించి దాన్ని ఆదర్శంగా తన రూపకాలలో 
చక్కని తా త్వికతను ఏర్పరివాడు భీమన్న. మనిషిని మనీషిని స్నేహపాశంలో 


బంధించి వేసే మానవత్వం యొక్క శక్తుల్ని తరచి తు ఆ దృశ్యాన్ని 
ర అనుభవించగలం. 






'కమ్యూనిజం' (పత్యేక సంచిక భారతదేశంలో కుల వ ్య్యవన్థ - 


ఏ9 వవుట 





100 _ డా॥ తక్కళ్ళ బాలరాజు 
తెలుగులో తత్త్వ కవితకు ఆద్యుడు పోతులూరి వీరబ్రహ్మం గారు. 
అట్లే ఉత్తరాన కబీరుదాస్‌, సూర్‌దాస్‌. భక్తి ఉద్యమం సంస్కరణో ద్యమంగా 
ప్రారంభమైంది. ఆ రోజుల్లోనే వుతం, దానికి మూలమైన జేవుని మీదికే 
హేతువాదం, శా(స్త్రీయ విజ్ఞానం వ న. రకృతంగాను తిరుగుబాటు 
నడిపాయి. దానికి కస డార్విన్‌ ! సిద్దాంతాల వల్లి, ఫ్రాయిడ్‌ మనస్తత్వ 
శాస్త సిద్దాంతాల వల్ల మార్క్స్‌ కసొ పెట్టిన చారిత్రక భౌతిక తతా త్వాలత్‌ కూడిన 
గతి తార్కిక సిద్దాంతం చేత జాతీయత, దేశీయతపై పునర్విచారణ మొదలైంది. 
రాజా రామ్మోహన్‌ రాయ్‌చే పునరుజ్జీవన ఉద్యమం, సతి సహగమనం, 
కందుకూరి వీరేశలింగం ద్వారావిధవా ౩ వివాహం మరియు స్త్రీ విద్య ప్రారం 
మైంది. స్వాతంత్ర్యం కోసం రాజకీ యోద్యమాలు, సామాజిక స్వాతంత్రం 
కోసం సంస్కరణో ద్యమాలు జరిగినవి. మరీనేడు ఈ దేశంలో అశాంతి వుంది. 
_ మనిషమనిషికి మధ్య సఖ్యత కొరవడింది. వాదాలు భేదాలతో ఓ మనిషి సాటి 
మనిషిని దూరం చేస్తున్నాడు. అలా జరుగకూడదు. మనిష వునపిచే 
'గౌరవించబడాలి. కాలడాలి అందుకని బోయి భీమన్న తన రచనల a 
ప్రణయ రూపం, ధ్రీయత తత్తా త్వాన్ని రసాదై ద్వైతంగా బోధిసు స్తున్నాడు. పూర్ణ 
మానవత్వం, అద్వైతమూ వీరి భావనలో ఒకటిగా చేసి రూపకాలకు చక్కని 
తాత్తికతని కలిగించాడు. ఈ రూపకాల ద్వారా బోయి భీమన్న ను ఒక గొప్ప 
రత తత్త్వ మూర్తిగా కనిపిస్తాడు. 
ఈ త పకల రూప పకాలు మొత్తం చూస్తే ఒక పూర్ణయో గాన్ని 


ప్రతిపాదించినట్టుగా మనకు అర్ధం అవుతుంది. ఇంకా ఓ మాటలో చెప్పాలంటే 





101 బోయి భీమన్న రూ. కాలు - తాత్త్విక చింతన 





బోయి భీమన్న తనకున్నంతలో సరిపెట్టుకుని వ్యవస్టను వ్యతిరేకించక దాని 


పరిస్థితులను మాత్రం చక్కపెట్టుకుంటూ అంతర్ముఖుడై జీవిస్తున్నాడు. 


10 వర్దాంతర కులాంతర ర మతాంతర ర వివాహాలను 


మూఢ న వక్వాసాలను మంత్ర. 


తాత్త్విక కవి బోయి భీమన్న ప్రత్యేక 2 చింతన: 


కుటుంబ జీవన న.మర్యాదను అనుస కిస్తూనే సమాజ శ్రేయస్సు 


ఆశించాడు. . 
క కా. అంగీకరించలేదు. 
లౌకిక వ్యవహార జీవితాన్ని ఆరాధించాడు. . 


సంసారంలోనే నివృత్తిన చరించలేనన్నాడు. 


జీవనపరంగా పెద్ద చిన్నా స్త్రీ పురుష భేదాలను పాటించలేదు. 


. కులమత భేదాలు కె వీరికి మానవుడు  వక్వప్రతీక. 


స విగ్రహారాధనను కళ్మకాండంను నిరసించాడు. 


రంగ్రాయ. ఖండించాడు. 


యు ప్రోత్సహింవాడు. 





102 _ డా| తక్కళ్ళ బాలరాజు దా 


భీమన్న వస్తు వైవిధ్యం 
ర భీమన్న రూపకాలలోని వస్తువైవిధ్యం తెలసుకొనుటకు 
ముందుగ రూప రం రూపక ఆదాల తెలుసుకుందాం. 


రూపకోత్పత్తి : నాట్య శబ్దము “నట్‌ ధాతువు నుండి పుట్టినది. నాట్యము | 

నృత్యముకు విస్తార రూపము. నాట్యము ఆధారంగా నాటకములు వచ్చినవి. 
నాటకములన్నియు గద్య పద్యాత్మక ములయి యున్నవి. భారతీయ 
నాట్యమునకు మూలాధారము శివుడు. అలాగే Wes నాట కమునకు. 
“డయోనిసెస్‌ దేవత. . ల... 


రూపక భేదములు : నాటకము. దృశ్య మానమగుటచే రూపకమన 


_ బడుచున్నది. అవి పది విధములు : 


1. నాటకము 

౨: ప్రకరణము 
- క. భాణము 

4. ప్రహాసనము. . 
_ర.డిమము. 

6. ll 
be: సమవకారము 
Se లై 

9. అంకము - న 

10. ఈహామృగము . 





Is .రసవత్త రమైన కథ ఉండును. 
i ఉండును. ఉదాహారణకు “పాలేరు. నాటకం. 


'సమవకారము: 


103. . బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 





. నాటకము : ఇది ప్రకృతి. తక్కిన రూప పకములన్నియు దీనికి వికృతులు. 
ఇందు వస్తువు ముఖ్యము. సుఖ దుఃఖములుండును. ఇందలి నాయకుడు 
(గ ధీరోదాత్తుడు. ఐదు మొదలుకొని పది అంకముల వరకు ఉండునం 


సంభా సతు రవ్య్యవలుగా 


స ప్రకరణము : ఇందలి వస్తువు లౌకికము, కల్పితము. ప్రధాన రస రసము 
. శృంగారము. ఉదాహరణకు  "పైరుపాటు రూపకం. 
సళ. 'భాణము: ఇందలి వస్తువు వు ఉల్పాద్యాము. ధూర్త 1 విరితము మరియు ఒక 
ws అంకముండును.. శౌర్య సౌభాగ్య వర్ణనలతో ముఖ నిర్వహణ సంధులను, 
- వది లాస్యాంగములును, భారతీ నృతియు నుండును. 
స ప్రహస నము: 


యుండును. హాస్యము ప్రధాన రసము. ఉదాహరణకు “ప్రగతి రూపకము. = 


ఇందలి వసు స్తువు కల్పితము. శ్రామిక ౪ జనుల చరిత్రయై 


. a వ డిమము: ఇందలి వస్తువు ప్రఖ్యాతము. నాలు శరరగారి యుద్దాదులతో 
' న నిండి యుండును. Bee రసము so నాలుగంకములుండును. 


| వ్యాయోగము : ఇందలి వస్తువు  ప్రభ్యాతము. స్రీ హాగ్రం తక్కువగా 
3 నుండను. 


దలి వస్తువు 'ప్రఖ్యాతము. ప్రధాన రసము వీరము. 


_ మొదటి యంకములో కథ ఇరవై నాలుగు గడియలలోను, రెండు మూడు 
| అంకములలోనిది ఎనిమిది, నాలుగు గడియలలో జరుగును. 











104 


(కౌ॥ తక్కళ్ళ బాలరాజు rrr rr 





. వీధి : దీనిలో ఒకే అంకముండును. ఒకే నాయకుడు ఉండును. వస్తువు 
ప్రభ్యాతము. 


అంకము: ఉత్సృష్టికాంక మనియు పేరు. ఇందలి వస్తువు ప్రఖ్యాతము. కవి 
కల్పన ఇందు అధికము. 


 ఈహామ్బుగము : ఇందలి వస్తువు మిశ్రమము. అంకములు నాలుగు. ఈ 
_ రూపకము గూర్చి మత భేదములున్నవి. 


పాశ్చాత్యుల అభిమతము నందున రూపకాంగములలో మొదట 
= లెక్కింప దగినది ఇతివృత్తము. అదేయే నాటకమునకు ప్రాణము. 
వంటిదనవచ్చును. పాశ్చాత్యుల అభిప్రాయయం ప్రకారం వస్తువు సంఘర్షణల 
నుండీ పుట్టును, విలియం హెన్రీ హడ్సన్‌ మాటలలో Evey dramatic story 
. arises out of some conflict - some kind of conflict is, howerver, the 


* datum and the very back bone of a dramatic story. '. 


“నాటకాంతం హీ.. సాహిత్య”. కాబట్టి నాటకం కేవలం చదవడానికి 
మాత్రమే కాక ప్రదర్శించడానికి కూడ కావాలి. ఈ రెంటిని దృష్టిలో పెట్టుకుని 
= రచన చేసినపుడు ఆ రచయిత యొక్క కల్పనా శక్తిని, కథా కదనా పటిమను 
న్‌ నాటకీయతా ధోరణిని సంఘటనా సృష్టి పటిష్టతను ఉత్తమ సాహత్యంగా 
| గుర్తిసారు. ఉత్తమ సాహిత్యానికి ప్రధానమైనది ఇతివృత్తము. అదే కథా వస్తువు. 
. ఇది బోయి భీమన్న రూపకాలలో కనిపిస్తుంది. 

పురాణేతిహాసాదులను చదువునప్పుడు తన కనుల ఎదుట జరిగిన 
. సంఘటనలు విజ్ఞప్తికి వచ్చినపుడు లేదా ప్రకృతిలోని రమణీయమైన దృశ్యములు 
"చూచినపుడు తాను పొందిన అనందాన్ని , అనుభూతి భావాన్ని వ్యక్తము 


| “విశ్వనాథ వారి నాటకములు - ఒక పరిశీలన పేజీ నం. 19, 


105 బోయి భీమన్న రూపకాలు - తాత్త్యక చింతన 


చేయుటకు ఆ కథనం కావ్యవస్తువుగా స్వీకరించబడును. ఇదియే బోయి భీమన్న 
విషయంలో జరిగింది. 


వస్తు స్వభావాన్ని బట్టే నాటకాలు సాంఘికాలని, ఫొరాణికాలని, 
చారిత్రకాలని పిలవబడుతుంటాయి. సాంఘిక రూపకమంటే సంఘానికి 

సంబంధించిన కథ కలిగిన నాటకమని అర్ధం. సాంఘిక సమస్యాపూరితమైన 
5 వస్తు వైశిష్ట్యం కలిగిన రూపకాలు 1880 నుండి వచ్చాయి. 


గురజాడ వారి ' కన్యాశుల్క,” సు సుంకర వాసిరెడ్డి గార్ల “ముందడుగు? 


“మాభూమి మొదలగు వాటిలో ధనికుల కుతంత్రాలు, దొంగ సాక్ష్యాలు, 
wo పరస్త్రీ) పట్ల వ్యామోహం కథా వస్తువుగా ఉంటే బోయి భీమన్న గారి “పాలేరు 
న నాటకం ఆ కథావస్తువునే ఓ ప్రత్యేకమైన వెవిధ్యంలో రచించబడింది. అందులో 
= ప్రత్యేకమైన పాత్రలను సృష్టించారు భీమన్న. వాటకిలో ఓ పాత్ర వెంకన్న, 
ఇతడు ఒక పాలేరు. కథానాయకుడు పాలేరు నాటక కల్పితమే అయినా ఇది 
: ఎన్నో వాస్తవ జీవితాలకు మార్గదర్శ కమైనది. పాలేరు తనాన్ని re 

: రచయిత ధ్యేయం, దానికి చదువే మార్గం అంటాడు మున్న! 


సే “వద్యలేని మనుష్యులు వింత పశువు. 
లనీ వినరే ? పశుత్యమ్మె మీకమృతమగునె 
బడికి 'పంపుడు, విద్య నేర్చుడు రవంత 
: ముందునకు బోవనిండు మీ ముద్దు ' సుతులు: * 


ఇలా బోయి భీమన్న సామాన్య విషయాన్ని అసాధారణమైన తాత్త్విః 
ర. ఉపమానంతో న. గాచస్పాడు... . 








106 డా! తక్కళ్ళ బాలరాజు 

వాసుదేవశాఖస్తీ, గారి “నందకరాజ్యంి” తెలుగులో మొట్టమొదటి 
సాంఘిక నాటకం. అయితే “పాలేరు వెట్టిచాకి ర నిర్మూలన కోసం భీమన్న 
రాసిన మొట్టమొదటి సాంఘిక విప్లవ నాటకం అనవచ్చును. ముక్కుపచ్చలారని 
పసిపిల్లలు భూస్వాముల ఇళ్ళలో వెట్టిచాకి ర పేరుతో ఎంతటి దుర్భర జీవితానికి 


లోనయ్యారో ఆ నాటకం వల్ల అవగతమౌతుంది. 
hee టం . 1653%5 
“పాలేరు” నాటకంలో వస్తువైవధ్యం వెట్టిచాకిరి నిర్మూలన అయితే 


'కూలిరాజు' నాటకంలో కార్మిక సమస్యాపూరితమైన వస్తువు తీసుకున్నాడు. 
వాళ్ళ కూలిరేట్టు, పనివేళలు వైవిధ్యమైన రీతిలో నాటకీయత చేయబడినవి. 

కులభేధాలు లేని భారత జాతి నిర్మాణం ల్యాండ్‌ పీలింగ్‌, వయోజన ఓటింగ్‌, 
రాజకీయ ఆర్థిక సాంఘిక సామానత్వం. ముఖ్యంగా ఆడవారికి సమానహక్కు | 
_ అనే కథావస్తువు తీసుకొన్నాడు. ఈ రూకంలో వైవిధ్యం గల పాత్ర “జ్యోతి. . 


ఈమె కథానాయకురాలు. దళిత (స్త్రీ, కథాగమనం ఈమె ద్వారా నడుస్తుంది. 


ఈ “కూలి రాజు రూపకంలో- Sv A 


“అరకః లు దున్నే అన్నల్లారా! ఊడుపు లూడ్చే * 
ఒదినెల్లారా ! సంపదకంతా కర్తలు మీరె ! ae 

_బ్యానికి రాజులు మీరే” - అంటాడు భీవున్న. 

loo =౦€ 

ఉదాత్త జీవిత త త్వ్వనిరూపణకు భీమన్నను ప్రేరేపించిన అనాటి . 
సాంఘిక దురాచారా సంఘటనల రూపమే ““కూలిరాజా. అయితే భీమన్న ' 
నస్సును ఆనంద డోలికలలో ఊగించిన ప్రకృతి సౌందర్యం వారి జన్మభూమి - 
కోససిమ వల్లె వాతావరణం “పైరుపాట' గేయ రూపకానికి కారణభూతమైనది. 


భీమన్న దృష్టిలో పాట బ్రతుకులోని కమ్మదనానికి సంకేతం. _.. 





| .భీమన్న షష్టి పూర్తి సంచిక పేజీ నెం.. 1 54 





107 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 
దేవులపల్లి కృష్ణశా। స్త్రీ) కావ్యవస్తువు ప్రకృతి సౌందర్యం. అట్లే భీమన్న 
కావ్యవస్తువూ ప్రకృతి సౌందర్యమె గాని వీరి కావ్యవస్తువులో వెవిధ్యముంది. 
అదేమిటంటే గేయకథ, గేయసంభాషణ. అందుకే దీరి రూపకంలోని పాటలకు 
ఆలంబన పైరుచేలు, పచ్చిక బీళ్ళు అచ్చటి గడ్డ, పిల్లల ఆటలు, కుజ్జవాళ్ళ 


రి 


ఎకారూ... 
3 “మంచు బొట్టో, మధు బిందువో స్‌ 
మనుగడ కంతే చాలని 
కమ్మగ జీవించే యీ 
గడ్డి పువ్వు కడకంటికి 
పాల కడలి చూపి - తు 
ఫాను రేపినా వేలా? 
అని భీమన్న అన్నపుడు తాను సృష్టించిన పాత్ర "స్నేహా యొక్క 
హీనస్థితి మరియు పేదతనం తెలుస్తుంది. పేదవారిలో నున్న గొప్పతనం 
ఎంతటిదో, గడ్డిపువ్వును “సింబాలిక్‌ గా చేసి రచించిన “పైరుపాటి కావ్య 
వస్తువైవిధ్యం తెలియజేస్తుంది. 


1946 లో యస్‌. కాళీవిశ్వనాథం గారు హరిజన సమస్యలను కథా 
వస్తువుగా గ్రహించి “ఇదీ భారతం' అనే గ్రంథాన్ని రచిస్తే బోయి భీమన్న అదే 


... కొవ్య వస్తువును “చిత్ర కళా ప్రదర్శనం అనే పది రూపకాల సంపుటిలో ఒక 


వైరెటీలో అదే కథా వస్తువుగా వేవిధ్యం గల పాత్రలు కల్పించి రసరమ్యంగా 
రచన చేశాడు. eg 9 


చిత్రకళా ప్రదర్శనం రూపకంలో కథావస్తువు ప్రేమ ప్రధానమైనది. 





“పైరుపాట' రూపకం పేజీ నెం.9 





108 డా॥ తక్కళ్ళ బాలరాజు 


దీని నాటకీయత అద్భుతం. హాలులో ఉన్న చిత్రపాబాల ద్వారా ఆ చిత్రాలే . 
నటిస్తున్నట్టుగా చెప్పి కథ తీరు అమోఘం. 


వసంత బుతువును కథావస్తువుగా స్వీకరించి “వసంత 
స్వయంవరం”, ఉద్యానవనం కథావస్తువుగా (గ్రహించి “గులాబి ప్రసవించింది, 
పొరాణిక గాథను కథావస్తువుగా ఎన్నుకొని “దేవయాని, దేశభక్తిని 
కథావస్తువుగా మలచి “సుభాస చంద్రుడు, అస్పృశ్యతను కథావస్తువుగా . 
“వాండాలికి” మొదలగు రూపకాలను వైవిద్యం గల పాత్రలతోను, 
సన్నివేశాలతోను రూపొందించి భీమన్న పలు రచనలు చేశాడు. వీరి అన్ని 
రచనలలోను భావ గాంభీర్యం శిల్బ నైపుణ్యముంది. 


బోయి. భీమన్న సమకాలికుడు పినిశెట్టి. ఇత ని రచన “కులం లేని 
పిల్ల” ఈ కావ్య వస్తువు కులసమస్య. భీమన్న కూడ ఇదే కులసమస్య కావ్య 
వస్తువుగా స్వీకరించి ఒక వైవిధ్యాన్ని నిర్మించి “పడిపోతున్న అడ్డుగో డలు అనే 
రూపకం రచించాడు. దీని ఇతివృత్తం, ఒక హరిజన బాలిక తనతోటి బ్రాహ్మణ 
విద్యార్థి జతర వెళుతుంది. అక్కడ పొందిన అనుభూతిని వ్యంగ్యంగా 
హాస్యభరితంగా చిత్రించాడు బోయి భీమన్న. కుల తత్త్వాన్ని ఖండించాడు ఈ 
రూపకం ద్వారా. 

ls Heridity was not highly valued. Kavasa, the son 
of a slave girl could became a sage. It is therefore clear that classes 
existed in Rigvedic society, but they had not yet developed into 


castes (ne Cultural heritage of India - Page No. 226) 


బుగ్వేద కోలంలో భారతీయ సమాజంలో వర్గాలున్నాయని వాళ్ల 








|. “పాలేరు నాటకం పీలిక బాణాక(ర పి. నెం. ౫X 


109 బోయి భీమన్న పహతలతు - తాత్త్విక చింతన 
వౌళ్ల (ప్రతిభను బట్ట ఒక వర్షం వ్యక్తి మరొక వర్గానికి మారడము జరుగుతూనే 


వుండెడిదని వర్గాలు, వర్గాలు (కులాలుగా మారడం అప్పటికింకి జరుగలేదని 
పరిశో ధకులంటున్నారు. 


పుట్టుకను బట్టి కులం ఏర్పడటం అనే ఈనాటి దుష్ట వ్యవస్థ స్మృతుల 
కాలం నుంచి వచ్చింది, శ్రుతుల కాలంలో లేదు - ఈ సందేశాన్నే భీమన్న 
తన రచనలలో 'పాలేరు, 'కూలిరాజు' నాటకాలలోనూ |ప్రతిపాదించాడు. 


1680 లోని వావిలాల వాసుదేవశాస్త్రి) గారి “నందక రాజ్యంి తొలి 
పద్య నాటకం. ఇది సాంఘికపరమైనది. భీమన్న పౌరాణిక పద్య మరియు గేయ 
రూపకం ' రాగవాసేష్టం. ఇదే వీరివైవిధ్య రచన. ఆంధ్ర రూపక వాజ్మయమునకే 
_ తలమానికము - “ప్రతాపరుడ్రీయము'” - అయినా, 'రాగవాసిష్టంి భీమన్న 

రూపకాలలో మకుటాయమానమైనది. సాంఘిక చైతన్య ప్రభావం గలది. 
“హరిజనులు ఆర్యుతే' అనే సిద్దాంతానికి త్రోవ చూపిన (శ్రీ sere 
'వెంకటశర్శగారి రచన 'నిరుద్ద భారతంలోని- 


- “వ్యాసముని చంద్రగన్న పరాశరుండు 
_మాలదానికి పుట్టి బ్రహ్మర్షియయ్యె 
వేళ్ళకును పుట్టి మాలెత బెండ్జియాడి 
_ అ వశిష్ణ మహర్షి బ్రహర్షియయ్యె 1 
ఈ పద్యంచే ఆకర్షింపబడి అరుంధతీ విశిష్టుల కళ్యాణ చరిత్రను 
నాటకంగా రాసినట్టుగా తన ఆలి భీమన్న చెప్పాడు. 


దీనియొక్క ఇతివృత్త మూలబీజం పౌరాణికం. జాతి భేదంలేదని 
మానవ సమాజం _ కుటుంబమని, సమస సమాజం కోసం" “రాగవాసిష్టం 





న -కారవాసిష్థం ర రూపకం - - పన్తావన పేజీ నెం, ర్‌ 








110 డా॥ తక్కళ్ళ బాలరాజు 
రూపకం ఉన్నతమైన వస్తువెవిధ్యంతో కథా కల్పన పథకంతో సమర్ధవంతంగా 
రచించాడు. అరుంధతీ వశిష్టుల ప్రణయ పర్యవసానం వర్ణ ధర్మానికి, 
కులవ్యవస్థకూ గొడ్డలిపెట్టుగా పరిణమింప చేయటమే ఇంద” కథా వస్తు 
వైవిధ్యం. 


అస్పృస్యతా నివారణ సమస్య మీద ధర్మశరం గోపాలాచార్యుల గారి. 
“అస్పృశ్య విజయము” వస్తే, బోయి భీమన్న యొక్క “బాలయోగి, “ఆదికవి 
వాల్మీకి” రూపకాలు వచ్చాయి. ఈ రెండు రూపకాలలోని ఇద్దరు కూడా 
దళితలని, నిమ్నజాతులకు సంబంధించిన బుషులని భీమన్న అంటారు. ఇంకా 
ఆర్యులూ, గ్రావిడులూ ఒకే జాతికి చెందినవారనే క థావస్తువును స 
కల్పించి వైవిధ్యం గల నాటకీయతతో వ్రాశారు. 


సాంఘిక వ్యవస్త, బీవిత సంక్షోభం, దుష్ట సం ప్రదాయాలు, 
మూఢనమ్మకాలూ అనాటి సమాజంలో (ప్రముఖ స్థానాన్ని ఆక్రమించాయి. 
వీటన్నింటి సమగ్ర స్వరూపాలే భీమన్న రూపకాలు. 
సమాజంలోని ఆవ్యవస్టని మార్చటానికి భీమన్న చేసిన ప్రయత్నం 
_ “అసూయ” నాటక రచన. ఈ నాటకంలో ప్రబలంగా కనబడే నాటక వస్తువు 
విద్యార్థుల (క్రమశిక్షణ. ఇందు విద్యార్థుల చదువు గురించి తీసుకోవలసిన 
శ్రద్దను మరియు క్రమశిక్షణలేని విద్యార్థుల న నడవడిని గూర్చి వరి వర్ణిస్తూ తన తాత్త్విక 
చింతనను తెలిపారు. ” 


క్రి తత్త శ్వవేత్తకు 2 ఒక ఆలోచనా క్రమం, పరిశీలనా స్రవంతి, ఉంటాయి. 
. ఇది అత్తత మూల న. వివిధ సామాజిక ర రాజకీయ నైతిక 


111 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 





సమస్యలకు తన చింతనను వర్తింపజేసి ఒక భావజాలాన్ని రూపొందించాడు. 
తాను రూపొందించిన గేయ రూపకాలలో ఒకటి మానవుని మరొక మజిలీ. 
ఈ నాటకలోని ప్రధాన వస్తువు మానవ సమాజ పరిణామం. ఆటవిక యుగం 


నుండి అణుయుగం వరకు మానవ సమాజం పొందిన దశలను [ప్రతీకాత్మక 
పాత్రల ద్వారా చిత్రీకరించాడు. 


స్తువు దృష్ట్వా, పరిణామం ందృష్ట్యానే! కాక సాహిత్య మూల్యాల దృష్టో 
కూడ ఈ నాటకం ఎంతో గొప్పది. 


1930లో అభ్యుదయవాదం రాజకీయంగానే కాక సాంస్కృత 
సాహిత్య నాటక రూపాలలో కూడ ప్రతిఫలించింది. కృష్ణ కౌండిన్యుడి గారి 
.. “నందనూరు, కొడాలి గోపాలరావు గారి “పేద రైతు, నార్ల వారి “కొత్త గడ్డ, 
ఆత్రేయ గారి “యన్‌. జి. ఓ? మొదలగు నాటకాలు ప్రజాజీవితము వైపు; 
సామాజికుల దృష్టిని మళ్ళించాయి. అట్లే బోయి భీమన్న రూపకం ““ ప్రగతి” ' 
చమత్కృతి ముందుకు నడిపించింది. 
“సత్య మద్వైతమని పల్కె శంకరుండు * 
- అగును నిజము రసాద్వైత మందు నేను 

నిజమే సత్యమె 'సత్యమె నిజమె తెలిపి 
అమృత పదవిని పమకర్యునదియి ప్రగతొ' 


. గతి గురించిన తన క అదియేనని అంటాడు బోయి మన్న, 


మానవతా సిద్దాంతాన్ని ఒక మహా సీద్దాంతంగా పాశ్చాత్యుల; 
య. గ్రీకుదేశంలో “బోరాస్‌ అనే వేదాంతి సృష్టిలోని ష్‌. 
స్తువులకు మానవుడే ప్రమాణం అన్నాడు. మనవుడు అన్ని విధాల స్వేచ్చగా 


క న 


i గార రూపకం, పేజీ నెం. ha 


112 డా॥ తక్కళ్ళ బాలరాజు 








ఉండాలి. అతనికి వాక్సాతంత్ర్యం, ఆలోచనా స్వాతంత్ర్యం ఉండాలి. ఒక 
న్యాయమైన మార్గంలో పయనించే అధికారం అతనికి ఉండాలి. ఈ ఆశయాన్ని 
కథావస్తువుగా స్వీకరించి ప్రజా సమస్యల్ని వ్యంగ్య రూపంలో వైవిధ్యం గల 
పాత్రలతో “ప్రగతి నాటకాన్ని బోయి భీమన్న రచించాడు. 

సాహిత్యం ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలి గాని చైతన్య 
రాహిత్యంలోనికి తోయగూడదు. ఇది శ్రీ శ్రీ సిద్దాంతం. దీనిని బోయి భీమన్న 
_ కూడ కదనలేదు. బోయి భీమన్న ప్రజా సమస్యల్ని తన సమస్యలుగా (గ్రబాంచి 
తన రచనలలో ఇతి వృత్తాలుగా చేర్చి 'ధ్వని ప్రాయంగా గేయ రూపకాలు 
వ్రాశాడు. ఈ ' ప్రగతి రూపకంలో సృజనాత్మక గేయాలున్నాయి. 


ఈ నాటకంలో నాయి పేరు *ప్రగతి దేశప్రగతికి ఏదో 
చేస్తున్నావునుకునే సావ్యువాద సిద్దాంతాలు వల్లించే నాయకులకు, 
ఉపనాయకులకు ఈ నాటకం ఒక సావాలుగ నిలుస్తుంది. 


వైవిధ్యం గల పాత్రలు, వైవిధ్యం గల సంభాషణ కలిగిన * ప్రగతొ 
రూపకం ఎందరో అం(ధ్రు.. అభిమానాన్ని పొందింది. ఇది భీమన్న రచనా వైశిష్టం 
_ అని చెప్పవచ్చును. 

బోయి భీమన్న రూపకాల యొక్క కావ్యవస్తువు సాంఘుకమ 
భారతీయ సంస్కృతి, జాతీయ సమైక్యత దేశ భక్తిని పెంపా ందించునట్లు గాను 
వురియు సమాజంలోని సాంఘిక దురాచారాలనూ, సమస్యలనూ ఎత్తి 
చూవుతూ కల్పిత వైవిద్య పాత్రలు కథకు అనుగుణంగాను సామాజిక చైతన్యానికి 
దోహదకారికానూ నిలిచాయి. 





113 . బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 


““ఆనందములో పుట్టి అడుగడుగునా ఆనందమే దర్శకత్వం వహించి 


నడుపుతుండగా ఆనందమే లక్ష్యంగా మానవుడెలా ముందుకు సాగుతున్నాడో- .. 


ఒక ఆనందమయ రీతిలో చూపడం దృశ్య కావ్య ఉద్దేశ్వం'”* 
ఇలా బోయి భీమన్న తన రూపకాల యొక్క ఉద్దేశ్యాన్ని ఆనందంతోను 
సాంఘిక ప్రయోజనం కోరుతూను రచించిన తీరు అభినందనీయము. 





నవని చురొక మజిల్‌ - ఒకమాట అను వీరరలో 


114 డా॥ తక్కళ్ళ బాలరాజు అణలలలలలననికనిననిను నన నుకామనననున 


భీమన్న శైలీ విన్యాసం 
శైలి అనేది ఒక కళ. కళ కళ కోసమే. "Art for arts sake may be 
seen as a kind of Aesthetico - Scientific detachment, and intellec- 


tual reaction agaisnt the Romantic టల of the flair and flood 


of personal emotion" *. 1 


క్లుప్తంగా రవనలో భాషను వాడుకునే శక్తినీ, నేర్చునూ, ప్రత్యేకతను 
శైలి అనువచ్చును. (శ్రీశ్రీ శైలి ఒక రుంరూ హారంలో వుంటుంది. 
కొడవగంటి శెలి ఆలోచనా ప్రేరకమై యుంటుంది. అట్లాగే బోయి భీమన్న 
శెలి సరళమై వుంటుంది. శై శెలి అనేది ఒక వ మ. 


బోయి భీమన్న రచనా శైలీ సూటిదనం. ప తతా 
వాడడమే కాక పద్య - పాటలతో రూపకం వ్రాయడం వీరి ప్రత్యేకత. బోయి. 
భీమన్న శైలి ప్రధానంగా ప్రాచచీన సాహిత్య ఛాయల్లో నడుస్తూ ఆధునికతను 
ప్రబో థొస్తుంది. 


నిత్యం వాడుకునే అత్యంత పరిచితాలైన పదాలే ఆయన రవనల్లో 
కనిపిస్తాయి. సరళమైన శైలిలో ఒక విజయం. సులభంగా చెప్పడం ఎంత కష్టమో 
కలం పట్టిన ప్రతివాడికీ తెలుస్తుంది. ఎంత లోతైన చపా సులభంగా 
తేలికగా చెప్పగలడు బోయి భీమన్న. . : 


మంచిశై శైలం! అవసరమైనవి హాస్యం వ్యంగ్యం సన్నిప్రలోనివైవరిత్యం 





|. అభ్యుదయ - ఐమర్శ వేశేష - 12! వపుట 


115 . బోయి భీమన్న రూపకాలు - తాత్విక చింతన 
హాస్యాన్ని పెంచుతుంది. సున్నితమైన హాస్యం సంస్కారులకే సాధ్యపుడుతుంది. 
ఆయన రచనలలోని వ్యంగ్య రూపకం ' ప్రగతి. ఇది నవరసభరిత నాటకం. 
_ ఇందులోని నాయిక పేరు ప్రగతి, నాయకుడు మార్గమి త్ర. వీరి మధ్య (ప్రేమను 
సెంపొందించుతూ దేశంలోని నాయకుల ఉపనాయకులపై నానా, 
ns వ్రాశాడు. 


ఉదహరణకి వ 


“దొరః- మీ నాన్న నా కిచ్చిన స్వేచ్చ ఎంత ? 
గతి: . పళఫికి వేసిన ఆవుదూడ కిచ్చినంత. 

దొర:- నువ్వు దాన్ని దుర్వినియోగం చేశావు, అవునా ? 
(ప్రగతి:- (నవ్వి) బంధం తెగక బోర్డా పడ్డాను. సరేనా. ఇక 


నీవు వెళ్ళు *. 


ఇలా ా భీమన్న' సంభాషణలని క్లుప్తంగా , సరళంగా వ్రాస్తాడు. ఇది అతని శాలి. 
శెలి రచయిత యొక్క భావనకు సంబంధించిన నడక లాంటిది. అది 


_ గొప్పదైతే, పాఠకుడు దానితో పాటు నడుస్తాడు. అందువల్ల రచనకి శైలి అతి 
| ముఖ్యమైందని చెప్పచ్చు. 


బోయి భీమన్న కవిత్వ రచనలలో ప పదాల కూర్పు ద్వారా నాద 
సౌందర్యాన్ని భాషలోని గాఢతనూ సాధించాడు. అందుకు నిద ర్శనం 
“పాలేరు” నాటకంలోని శైలియే. 


అప్‌ ఒక వైపున సనాతన కుల దావాంధులు 


. శపియించి నిప్పులు జల్లుచుండ 








|. “(పగతో - రూపకం- ౩33 వపుట 


116 


డా॥ తక్కళ్ళ బాలరాజా | 


a. ను 





ఒక వైపు (ప్రగతికాముకులైన యువకులు 
(పేవుకాన్కలు సమర్పించు చుండ 
ఒకవైపు భారతోభ్యుదయ నిరోధకుల్‌ 
నోటికత్తులు చాలా నూరుచుండ 


ఒక వైపు జాతి ఏకోన్నుఖ వుగుచుండ 

దాస్య శృంఖలలు బ్రద్దలగుచుండ 

కుటిల కుల భేద కుడ్యాలు కూల ద్రోసి 
పూర్వవై భవ శిఖరాల బూజా దులిపి, 

తెలిసి జూతి నిద్దుర లేచి, నిలివి నడువ 

బాల బెండ్డాడె వెంకటేశ్వరుడు నేడు [* * 


బోయి భీమన్న రూపకాలలో''కూలిరాజు” కూడ ప్రసిద్ది చెందిన రచన. ఇది 
పా ఠకులను ఆకట్టుకొని త్రిప్పుకో గలుగతుంది. ఈ నాటకంలో ఓచోట నిష్కల 
యోగి పాత్ర వేత చెప్పిన మాట. 


“శక్తులు సళ్ళిన, వయస్సు మళ్ళిన సోదరుల్నీ 
కాక నెత్తురు నుండె 
శక్తులు నిండె 
ప్రజా సేవకులనే వమనం యెంవాలో' (| 


ఇది “మహాప్రస్తానం”' లోని శ్రీశ్రీ కవిత. 


“ఎముతలు (కుళ్ళిన 
వయస్సు మళ్ళిన. 


'సోవమురులారా చావండి” 


అనే గేయాన్ని గుర్తు చేస్తుంది. 


1 . “పాలేరు' నాటకం - 10। వపుట, 2. 'కూవిరాజు - రూపకం 


117 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన. 2కు 





బోయి భీమన్న రచనా శైలిని గురించి చెప్పడమంటె పెద్ద సాహసమే, 
ఎదురీతలాంటిదే - ప్రధానంగా రచనలోని అంశాలన్నింటినీ నిర్వహించేది శైలి, 
అంశాలన్నింటినీ వచనంలో నిర్వహించాలంటే భాషమీద అధికారం ఉండాలి. 
భాష మీది అధికారమే రచనా విధానాన్ని నిర్ణయిస్తుంది. ఆ విధానంలోని పద 
ప్రయోగం కౌశలం, పదబంధ నిర్మాణంలోని నేర్చు, వాక్య విన్యాసంలోని 
ప్రావీణ్యత అనేవి కలిసి శైెలిగా రూపొందుతాయి. అట్టి శైలి గల రూపక సంపుటి 
“చిత్ర కళా ప్రదర్శనా. ఇది భీమన్న కీర్త క్రీర్ది ష్య ఇందు వాడిన భాష నేర్పు 
ఉత్తమమైనది. - 


ఉదా 3 


“కంఠమున శివునిన్‌ ధరించిన విషయమునై, నీ 
కరుణకై మనుచుంటి నోయీ! ' 

నీవ నన్ను ధరించి, ప్రకృతికి పురుషుడై, న 

వ్యాధనులు నిర్మింపు మోయి!?**, 


ఇలా బోయి భీమన్న ప పదాల ఎంపిక కాత కలిగించే నాదం, భావం ఉన్నతమైన 
! శైలిగా కనిపిస్తుంది. 


| ముద్దులాల్కు ఇ భూ కాంతకు ముత్యాల్‌ 

ముగ్గులు పెట్టిన వాకిలి నేను 

నింగి అద్డమున నా |ప్రతిబింబమె 

తొంగి చూడదా పాల పుంతవలే? = 
రావోయి మధుదేవా! కె య. 


_కోవోయి నా సేవా! ౫? 2. 







|. చిత కళా ప్రదర్శన - "5 వ వుట 2. “చిత్ర కళా 'పధర్శని - (రవపుట. .- 


118 డా॥ తక్కళ్ళ బాలరాజు 





అలా బోయి భీమన్న భాషలో, భావనలో, ఇతివృత్త నిర్వహణలో 
వర్ణనలు చేయడంలో గొప్ప కళాకారుడు. ఆయన రచనలన్నియూ వర్ణ 
చిత్రాలవలెనే వుంటాయి. అతను తన శైలి మాటలను రంగుల్లో ముంచి కుంచెతో 
బొమ్మ వేశాడా అన్నట్లుగా కనిపిస్తుంది ఆతని రచనా విధానం అతను గొప్ప 
సౌందర్య తత్త్వజ్ఞాడు. 


బోయి భీమన్న ఉపయోగించిన వాక్య ప్రయోగం, అతని సామర్థ్యం 
చాలా = గొప్పది. కనుకనే తాను మహాకవి కాగలిగాడు. ఈ మహాకవి వాడిన 
మాటలు చూడండి. . 


“ప్రొద్దు చిన్న చిన్న వెలుగు ముద్దలట్టు రాలె 
_ ముళ్ళదారి మురికి దారి కళ్ళముందె రోడ్డయ్యె 

ఒళ్ళు జళ్ళు మను చీకటి ఒక్కసారె వెలుగయ్యె? 1 
బోయి భీమన్న రచన యందు అలంకా రికత ఉన్నందున వారి యొక్క 
శైలి సౌందర్యం ఉన్నతమై నిలిచింది. ముఖ్యంగా పదాల కూర్చు సూటిగా 
స్పష్టంగా నిరాడంబరంగా సంగ్రహంగా ఉండుట చేత భీమన్న వచన శై( 
గంభీరంగా (ప్రసన్నంగా నిలివింది. కనుకనే భీమన్న రచనలోని అంశాలను 
పాఠకులు (గ్రహించడానికీ అనుభవించడానికీ అనువుగా ఉన్నాయి. 


“ఆశావతి: కోతలకు మొనగాడు. 
'కూతలకు గిజిగాడు 
చేతలకు మా బావ. 
'శేతి గాడోయ్‌, దేవ! 





|. “చిత కళా (ప్రధర్శన' - 95 వ పుట 


119 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 





తెలియకుండా వచ్చి 
దిగి మ్రింగుతున్నాడు 
పొట్ట పెండ్లామయ్యె 
పొట్టి బావకు నేడు” *. 


బోయి భీవున్న శైలి విషయం విశదంగా ఉంటుంది. ఆయన 
"కళాత్మకంగా రచన చేయడంలో నేర్పరి. సూటిదనం, తేలికదనం ఆయన శైలి 
లక్షణాలు. ఈ గుణాలు కలిగిన నాటకాలో ఒకటి “అసూయ”. ఇది విద్యార్థుల 
చదువు గురించి, వారి క్రమశిక్షణ గురించి వర్ణిస్తూ రవించాడు. ఆరవ రంగంలో 
“రాత్రి” పాత చేత తన భావనాపఠిమ శక్తిని తెలిపాడు. 


రాత్రి:  *కిట్టమా తనమా గట్టు తెగినదా 
కొట్టకు పవునో లోకం 
మానవ ధర్మము మన్ను గలనా 
మంచికి రోజులు కొవా? 
వగటి దొంగలె ప్రజానాథులా 
రౌడీదేనా రాజ్యం? 
వీమోయి పభూ! ఏమి న్యాయం 
ఎవడీ సృష్యికి కర్త ??** 
ఇలా గొప్ప భావాన్ని బోయి భీమన్న శబ్ద ప్రయోగం ద్వారా తన 
శైలిని తెలియజేశాడు. వెన్నెముకలాంటి కథాంశం, చక్కని (ప్రవర్తన లాంటి 
పాత్ర చిత్రణ, పాఠకుడ్ని ప్రేరేపించే నాటకీయత ఎంత గొప్పగా ఉన్నా కూడా 
శైలి బాగులేకపోతే పాఠకుడు రచనను చదవటం గాని, రూపకం చూడటం 


"మానవుని మరొక మజీలి' - 23 వపుట 2. “అసూయ! రంగం - ఆరవ రంగంలో 


120 డా॥ తక్కళ్ళ వం 
గాని చేయడన్న విషయం భీమన్నకు తెలుసు. కుకనే శైలొపై నున్న అధికారాన్ని 
ప్రేమతో జోడిస్తూ తన తాత్త్విక చింతనని తెలియజేశాడు. పోతే, ప్రేమ ప్రదర్శన 
ఎంత అసహ్యకరమో (పేమ లేకుండా సంసారం చేయడం అంతే అసహ్యం. 
భీమన్నకు (పేమ భౌతిక జీవితంతో ముడిపడియన్నదే. రొమాంటిక్‌ రచయితల 
మాదిరి (ప్రేమలో మరో అతిలోక తత్త్వపు (ప్రతిబింబం కాదు. సెక్స్‌ శరీర 
నైజం. (ప్రేమ మానసిక ధర్మం. శరీర వాంఛలు తీరినట్లుగానే మానసిక వాంఛలూ 
తీరాలి. ప్రేమించే గుణం మనిషిలో ఉండాలి. (ప్రేమించే గుణం మనిషిలో 
లేనపుడు. ఆ జీవి మానవ ధర్మానికి విరుద్దం. ఇలాంటి సు ప్రతిష్టతమైన 
అవగాహన గలది భీమన్న ధృకృథం. ఈ విషయాన్ని ధృవీకరించడమే ఆయన 
సాహిత్య లక్ష్యం. ప్రేమకు సంబంధించిన యితవృత్త గల రూప(నాట)కాలలో 
“రాగవాసిష్టంి” ఒకటి. _ : : 
ఇందులో అరుంధతిపై గల (ప్రేమ, వసిష్టుడు పడిన బాధనూ భీమన్న 
ఎలా రచించాడో చూడండి. 
“ఆర్యా! విశ్వంభరం శివంకరం సుందరం అయిన 
రమణీ మూర్తిని నిందించవద్దు. ఆమె (పవుమయి, 
రసధుని, ఆనందచేతన. ఈ సకల కళా కళ్యాణ 
సాక్షాత్కరింపజేసుకో. నీ నిస్కంగ (ప్రకృతి నుంచి 
మరొక మెట్టు పైకెక్కి చూడు. నేను దర్శిస్తున్న 
(ప్రేమ జ్యోతిని నీవు కూడ దర్శించగలవు. (ప్రేమో 
_పాసకుడు కానివాడు దైవోపాసకుడు కూడ కాలేడు.” * 





'రాగవాసిష్టం' - రూపకం-ర। వపుట 





121... బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 
"ప్రేమకు సంబంధించినయితివృత్తమే ఆయన రూప(నాట) కాల 
న్నింటిలో వున్నది. అనుభూతుల ఫలితంగా (ప్రేమా వివాహము సంభవం 
అవుతాయి, అని భీమన్న “పై 'మసెరుపాటి' ద్వారా తెలిపాడు. భాగ్యవంతుడైన 

(శ్రీవత్స పేదరాలైన “స్నేహాను కులాంతర (ప్రేమ వివాహం చేసుకుంటాడు. 
ఇలాంటి (పీమనే ' రాసాదై ద్రైతంి అంటాడు భీమన్న. 


షష '“రసాద్వైతం' అనేది రసుజ్ఞుడైన భీవున్న భావించిన భావనా 
భావోవహారం. మహర్షులు సాధించిన మధు విద్యలా మనస్పంపన్నుడైన కవితను 
సాధించి ఆరాధించే ఆధ్యాత్మిక Mp '“రసాద్వైతరి అని పేరుపెట్టు 
| కున్నాడు” 1 మ . 


ఈ రసాదై ద్వైత సిద్దాంతం భీమన్న యొక్క సాహిత్య ధోరణియే ౪ అని 
చెప్పాలి. కవిత్వంలో భావకవిత్వ థోరణుల నుండి ఆధునిక అభ్యుదయ 
_ ధోరణులు వచ్చినట్టుగా నవలా రచనలో యితివృత్తం శిల్బం, శైలి నవీన పదాలు 
'బయలుదేరినవి. అట్లే మనోవిక్లేషణ, తాత్విక చింతన, రాజకీయ సిద్దాంత వజ్లేషణ 

మొదలైనవన్నీ నాటక రచన (ప్రైరకాలైనాయి. ఇదంతా మనం భీమన్న శైలిద్వారా 
. గమనిస్తాం... _ అ 


షష ఆ అసలు శైలిని గురించిన అవగాహన న పాశ్చాత్య సంస్కృతీ ప్రభావమే 
అని చెప్పాలి. బోయి భీమన్న శై శైలి ప్రధానంగా ఆల్‌ చనా ప్రేరకమైనది. ఆయన 
ముఖ్యంగా చేసింది “గొప్ప సాహిత్య కృషి ఏమిటంటే. మానవ హృదయంలో 
ప్రధాన భాగమైన (ప్రేమ. ఇది ముడుచుకుపోయిన “టన్‌ మీ నాట్‌ మొక్కలా 
(త్తి పత్తాకు) కాకుండా పుష్పంలా విక సించి. లతలా పచ్చగా ఉండాలనే 
ఆశతోను భీమన్న: సరళమైన శైలిలో రచనలు చేశాడు. ద్రేమించలేని హృదయాలు - 
తేమలేని లత కొమ్మలు, - ఈ ఛాయలు "పై పైరుపాటి రూపకంలో కనిపించవు. 








Rs భీమన్న సాహితీ ష వష్టి ర్తి సంచిక. 22 వపుట. మ! 





122 డా| తక్కళ్ళ బాలరాజు ననన 
చిక్కని చక్కని హరితములై వికసించి శోభను తెలుపుతున్నాయి. 
గడ్డీ పిల్ల: “పేరూ ఊరూ లేని 
పేద పిల్లనై యుండి 
_ అందని ఆనందాలకు 


అ(ర్రులుచాతు వెందుకో! 





శ్రీవత్స: మేడలు మిద్దేలు వున్నా 
మెత్తని పానుపులున్నా 
హృదయం లేకున్నపుడు 
వృథయేగద బ్రతుకంతా?” 

ఇలా కులాంతరమైన sa జానపదుల పవిత్ర ప్రేమ షా 
సుందరంగా చక్కని శైలిలో రచించాడు. 

బోయి భీమన్న తానగా కాక ఇంకొకరుగా చెప్పడం కూడ ఒక గొప్ప 
శైలి. ఈశైలి తన రవనలన్నిటిలోను కనిపిస్తుంది. “పడిపోతున్న అడ్డుగోడలు”, 
“బాలయోగి”, “ఆదికవి వాల్మీకి”! మొదలగు ప్రసిద్ద రూపకాలలోను తాను 
పొందిన అనుభూతి వ్యంగ్యంగాను హాస్యంగాను రచించాడు. 

“బోయి భీమన్న శైలీ విలక్షణత పాఠకులను శక్తివంతంగా ఆకట్టు 
కొంటుంది. ఇందులో సందేహం లేదు. కొంతవరకు ప్రాచీన శైలి మరియు 
సరళశైలి లోను వ్రాసిన రచనలు వీరిని సాహిత్య జగుత్తలో విరాట స్వరూవునిగ 
నిలబెడుతాయి. ఏది ఏమైనప్పటికీ గూడ'బోయి భీమన్న జీవితం కంటే కళ 
శక్తి మంతమైనదని ఆ కళను ఎలా ్గ వాడుకోవాలో తెలిసిన కవి బోయి భీమన్న 
అని చెప్పవచ్చును. 

ఆధునిక సాహిత్యంలో బోయి భీమన్నకు ఒక ప్రత్యేకమైన స్థానమూ, 
స్థాయో క ఎవరి చర్శకత్వమూ లభించక త నీ 





వ రా . 





123 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 
అంతరాంత రాల్లోంచి కవితావేశం సౌంద ర్యారాథనా టెరాగం అద్వైత 
భావాభిముఖంగా (ప్రవహించింది. తెలుగు సాహితీ క్షేత్రాన్న పునీతం చేసింది. 
ప్రతి తెలుగు గుండెను పారిజాత తరువులా పరవిశింపజేసింది. 


ఈ శైలి విషయమై వురికొన్ని ముఖ్య వివరాలు తెలుసుకొందాం. 


బోయి భీవున్న రూపకాలు: 






అలంకారిక వర్ణనాత్మక సం భాషణాత్మక 


శైలి రచయిత యొక్క ప్రతిభకు 
సంబంధించిన నడక. దినినే ఆంగ్ల 
 వ్యాసాంగంలో “స్టయిల్‌ అంటారు. 


రచయితకు భాషపై అధికారముండాలి. భాష బాగా. 

తెలీపనపుడే అతడు రచనానుగుణంగా, స్పష్టంగా వాయగలడు. ఒక 
పేరాగ్రాఫ్‌లో ఒకే పదం పదే పదే వురుక్తి కాకుండా చూసుకోగల గాలి. పేరాగ్రాఫ్‌ 

చాలా క్లుప్తంగా అందంగా వీ మాత్రం భావం చెడకుండా (వాయగలగాలి. 
భీమన్న రూపకాలలో చక్కని భాష కనిపిస్తుంది. ఇది బోయి భీమన్న ప్రత్యేకత. 
సా . భావం : 

__డక రచయిత అధిక సంఖ్యలో రచనలు గావిస్తున్నపుడు ఒకే విధమైన 


భావ ప్రకటన అక్కడక్కడ కనబడే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదం సంస (లత 








124 _ డాః తక్కళ్ళ బాలరాజు 
కవి కాళిదాసుకూ, అంగ్లకవి షేక్స్‌పియర్‌నకు కూడ స అట్లే బోయి. 
భీమన్న విషయంలోనూ అనవచ్చును. 


ఎంత గొప్ప రచన అయనాసరే అందులో పాఠకుడిని ఆకట్టుకో గలిగే 
మంచి సూక్తి, ఓ మంచి వాక్యం, ఓ చక్కని బావ ప్రకటన లేక పోతే అది గొప్ప 
రచనగా నిలువదు. ముఖ్యంగా శబ్దప్రయోగంలో రచయిత గ్రద్ద చూపాలి. 
ఉదాహరణకు : 
దొరః- యేంచేయాలి. సమాజంలో బ్రతకాలిగా. తప్పుదు. 
సరేగాని, ఇప్పుడు నువ్వేం చేస్తావ్‌ ? నీడలేని అడదాని 


వట్ల పిల్లి కూడ పులి లాగే ప్రవర్తిస్తుంది. తెలుసుగా. 
మీనాన్నకు కోపం తగ్గే వరకు మా ఇంటికి రా పోదాం. 


ప్రగతి:- (హేళనగా) ఏ ఇంటికి ? 


దొర:=- నీఇష్టం. ఏ ఇంటికైవా పరే. ఇప్పుడన్నీ భారీగా 
ప్రగతిః- __ వులికోరల నుంచి తప్పుకొని, సింహం నోట్లో దూరిన 


ట్రవుతుంది. వద్దులే బావా! థేంక్సు'* 1. |. 
ఇలా ఒక సంఘటనని ఆహ్టాదకరంగా బోయి భీవున్న 
చిత్రీక రించడానికి అతని శైలియే కారణం. మై 
__ వ్రాటకీయత:- 
కవిత్వమూ, భావుకత్వమూ, శైలీ, శిల్బమూ కలిసి నాటకీయతను 
సృష్టి స్తున్నాయి. వీటన్నింటికన్న వర్ణనద్వారా మంచి నాటకీయత వచ్చిన 





| ..పగతి-రూపకం - ౩।| వ పుట 


125 బోయి భీమన్న రూపకాలు - తాత్తిక చింతన 





సంఘటన, (పిమలో. కీరో హీరోయిన్లు కలుసుకునే దృశ్యం, బోయి fs 

రూప(నాట) కాలలో తిలకిస్తాం. 
. | ఎయే పాళ్ళలో నాటకీయత ఉండాలి ? ఎంతెంత పాళ్ళలో పాఠకుల 
మేధస్సు ప్రభావితం అయ్యేలా వ్రాయాలి, అనేది బోయి భీమన్నకు భాగా 
[ తెలిసిన విద్య, రామాయణం, భారతంలోను గొప్ప నాటకీయత వుంది. 
ఉదాహరణకి: - 


“సీత మాయలేడిని చూసినప్పుడు దానికోసం రాముణ్ణి పంపించి 
కొంత సేపటికి “వి ! లక్మణా!!” అన్న కేక వినిపిస్తుంది. లక్మణుడు అది 
..రాకస మాయ అంటాడు. అప్పుడు సీత అతబణ్జి నిందిస్తుంది. లక్మణుడు 


ల అన్నని వెతుక్కుంటూ బయలుదేరతాడు. 


ఈ సంఘటన చదువుతున్నంత శే సేపూ పాఠకుల్లో ఉత్సుకత అలాగే 
.. నిలివిఉంటుంది. వారికి అది మాయలేడి కాదని, రాశ్షసుడని తెలుసు రాముడు. 
ఆ ఆ రాక్షసు జ్ర చంపేశాడని గూడ తెలుసు. కానీ సీత లక్మణుడ్ని పంపిసూ 
ఉంటే ' అయ్యో వద్దు, వద్దు అని చెప్పాలనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా. 
పాఠకుల్ని ద్రేరేపింప చెయ్యటమే నాటకీయత లక్షణం: * 
_ Alfred Sutro, Charles Lee, Lady Gregory, Horold Brighouse, 
Fsladen- ‘Smith, Allan Monkhouse మొదలగు ఆంగ్రరచయితల రచనల్లో 
కూడ ఈ నాటకీయత ఎక్కువగా కనబడుతుంది. స 
కవి, సామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ నాటకాల్లోని వుహాకవి 
బోయి భీమన్న రూపకాలలోను కూడ ఈ విధమైన నాటకీయత కనబడుతూ 
వుంటుంది. అయితే వారు నాటకీయత కన్న కవిత్వానికి, భావుకత్వానికి, శెలికీ 


శిల్పానికీ ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చారు. లా! వారి రచనలు స. 
నిలబడిపోయాయి. అని ష 





| "ప్యావులర్‌ రచనలు చేయడం ఎలా" -95వపుట 


భీమన్న పాత్ర చిత్రణ 
_ నాటక విమర్శకులు పాత్ర చిత్రణను అప్రధానమని భావింప లేరు. 
నాటకీయతకు సంబంధించిన కథయు, 'సన్నివేశమును, సంభాషణ నాటక 


స్తువునందు పాత్రలతో సంబంధించి యుండక పోయినచో ప . 
భావించియుండిరి. 


Henry Arthur - Jones మాటలలో "Story and incident. 
and situation in theatrical work are unless relatated to char- 
acter comparatively childish and unintellectual. They should 
indeed. be only another phase of the development of char- 
acter........... * ఇలా హానీ ఆర్డర్‌ జోక్స్‌” నాటకము వా 
ప్రధానాంశము గురించి పేర్కొన్నారు. 


తోలు బొమ్మలాటలో బొమ్మలు కనబడునే గాని సూత్రధారుడు 
మాత్రం కనబడడు. అబ్లే జ బోయి భీమన్న రూప పకాలలోని పాత్ర చిత్రణయందు 
తన ప్రతిభ కనబరిచారే గాని కవిగా తాను మాత్రం ఎక్కడా. కనబడలేదు. 
బోయి భీమన్న ర రూపొందించిన పాత్రలన్నీ సజీవ రూపాలై మనకు a 
మిస్తాయి. 3 


ఈ దిగువ చూపిన ర భీమన్న రూపకాలలోని ముఖ్యమైన సజీవ పాత్రలు. 
ఇవేగాక మానసిక పరిస్థితుల, ప్రకృతిలోని వస్తువులు, భావములు, ప్రతీకలు 
కూడ విరి రూపకముల యందు | క చేయమడియుండును. 


మ “విశ్వనాథ. వారి నాటకములు ;. ఒక పరిశీలన - 106వ పుట 





127 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 


బోయిఫీమన్న పా(త్రల చిత్రణ 





బాలయోగి వెంకన్నశైెట్టి 


. _“సామ్రూజ్జీ శ్వశురేభవ సామ్రాజ్జీ శ్వశ్రాంభవ 5 
_ నవాందరి సామ్రాజ్ఞీభవ సామ్రాజ్ఞి అధిదేవృషు”? *. 


అన్న బుగ్వేదంలో స్రీ) గృహానికి వంహారాణి అన్న భావం 
కనబడుతుంది. ఈ విధమైన స్త్రీ జౌన్నత్యాన్ని దృష్టిలో పెట్టుకొని రామాయణ 


భారత భాగవతాల మత న సళ్ళు కూడ  స్రని గౌవ రించాలని 


ఈ గా సాహిత్య వాతావరణంలోని స్త్రీని తత్త్వ దృష్టితో పరిశీలించి. 


128 డా॥ తక్కళ్ళ బాలరాజు 





(స్త్రీని మాతృమూర్తిగా. ఒక సోదరిగా, లర ఆమెను దర్శించి ఆమెకు 
గల పూర్వపు గౌరవ మర్యాదలను పురుద్ద రించిన మహాకవి బోయి భీమన్న. 
వీరు ఆవె బాహ్య సౌందర్యానికి కాక అంతంరంగ సౌకువూర్యానికి 
ప్రాధాన్యతనిచ్చి ఒక వివేకవతిగాను సబలగాను సాహిత్య జగత్తులో నిలిపారు. 
వీరి రూపకాలలోని పాత్ర చిత్రీకరణ పద్దతి, పాత్రల వెనుక దాగిన వైఖరి పాఠకుల 
హృదయాలను స్పృశించడానికి దర్శనమిస్తాయి. . 

నాటకాల్లో రంగస్టలం మీద (ప్రవేశించిన పాత్ర మొదటి నుండి చివరి 
వరకు ఒకే మాదిరిగా ప్రవర్తించాలి. అంటే పాత్రపోషణ (Characterisation) 
లో దాని స్వభావంలో మార్పు రాకూడదు. ఇక పోతే చిన్న చిన్న వాక్యాల 
ద్వారేనే పాత్ర పాఠకుని మనసులోకి చేరడానికి అవకాశముంది. లతే 
నాటకీ యత ఉన్న రూపకాలలో అంతగా ఉపయో గించలేదు కొందరు 
రచయితలు. సంభాషణ పాత్రోచితంగానే సాగాలి తప్ప వేరేవిధంగా కొనసా? 
కూడదు. . 
ఉదాహారణకు ; 


“పాలేరు? నాటకంలో వెంకన్న, తెలివితేటలున్న కథా నాయకుడు. 
అలాగే భావకురాలైన వలబాల కథానాయికగా సృష్టించబడినది. ఈ రెం, 
పాత్రలు కూడ మొదటి నుండి చివరి వరకు ఒకే విధంగా నడుస్తాయి. 


ఒక సంఘటనలో ఒక పాత్ర చాలా ఉదాత్తంగా ప్రవర్తిస్తే మరొక 
సంఘటనలో అదే పాత్ర దానికి భిన్నంగా ప్రవర్త స్తే అలా ఎందుకు న 
రచయిత వివరంగా పాఠకులకి చెప్పవలసియుంటుంది. 


129 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 


ఉదాహరణకు :- 


హరిశ్చంద్రుడు మొదటినుండి సత్యవంతుడు. సత్యం కోసం తన 
భార్యయైన చంద్రమతిని అమ్మేస్తాడు. తరువాత అతడు ఎంత మానసిక క్షోభని 
అనుభవించాడో రచయిత చెప్పకపాతే అ పాత్ర పట్ల పాఠకులకి సానుభూతి 
పోతుంది. అట్లే బోయి భీమన్న రచన “రాగవాసిష్టం లో వసిష్టుడు ఉదాత్తంగా 
| ప్రవర్తిస్తూ తన ప్రియురాలు అరుంధతి దళిత కులానికి చెందినదని తెలియగానే 
మారిపోతాడు. తరువాత తన మార్పునకు వింతిస్తాడు.. 


ఆ ప్రావీనుడికి మతిలేదు. కాదు నాకు మతి లేదు. ఆ స్థితిలొ నిన్ను ' 
విడిదొ పెట్లి ట్టి వచ్చిన నేను క్రూరుణ్ణి? అంటూ మానసిక బాధను వ్యక్తంచేయడం . 
వలన ఆ 3 పాత్రపై పాఠకులకి సానుభూతి కలుగుతుంది. 


పాఠకుడు ఎటువంటి సానుభూతినైతే ఆ  పాత్రమీద చూపుతాడో, 


న అలాంటి సానుభూతి చూపే పాత్ర మరొకటి ఆ రచన యందుండాలి. అపాత్ర 


క్ర థానాయిక అయితే మరీ మంచిది. పాఠకుల ఊహించుకున్న గుణాల్ని 
పాత్రలలో దర్శించడానికి ప్రయత్నిస్తారు కనుక పాత్రోచితంగా శే ఎరు పెట్టడం 


అనేది అతిముఖ్యం. ఒక పాత్ర పెరు చదవగానే పాఠకుడి మనసులో ఒక విధమైన 
రూపురేఖలు పోవాలి. 


ఉదాహరణకు : 


“పైరుపాట” నాటకంలోని 'శ్రీక్స పేరు. కడ చూడగానే 
న్యథికుడు భాగ్యవంతుడు. అని తెలియవస్తు ంది.. 


పేళ్లు పెద్దవా కా కాకుండి నిన్నుగా ఉంటే చదవడానికి సులుగుగా 








130. డా॥ తక్కళ్ళ బాలరాజు 
ఉండగలవని, భీమన్న తన రచనల్లో చిన్న పేర్షనే ఏత వాడినాడు. పాత్ర 
తాలూకు మన స్తత్వాన్ని, స్వభావాన్ని పాఠకులు లోతుగా అర్ధం చేసుకొనే 
లాగు చిత్రీకరించాడు భీమన్న .కాని ఎక్కువ రూప(నాట్స కాలు వ్రాయటం 
వలన ఒకే రకమైన పాత్రపోషణ కొన్నింటిలో కనబడటం జరిగింది. ఇది ఇంగ్లీషు 
' రచయితలు సిడ్నీ షెల్డన్‌, అయాన్‌ రాండ్‌, జేమ్స్‌ వోడ్లీ ఛేజ్‌ మొదలగు వారి. 
 రచనల్లోనూ కనబడుతున్నది. 


వెంకన్న: కత క 
ఈ పాత్ర “పాలేరు? ఆటతో! ఇది సమకాలీన సామాజిక . 
_ దృక్పథం కలది. వాల్మీకికి రాముడు సమకాలీనుడు. వ్యాసుడికి ధర్మరాజా. 
సమకాలీనుడు, బోయి భీమన్నకు వెంకన్న సమకాలీనుడు. ఈ విషయం = 
“పాలేరు! నాటకం '“బాణాకర్రి? పేజీ నం. ౫|| లో భీమన్నయే తెలిపినాడు. / 
“వెంకన్న ఒక పాలేరు. బోయి భీమన్న స్వయంగా అనుభవించిన పాలేరు తనం 
యొక్క చేదు అనుభూతిని “వెంకన్న? పాత్రలో లీనం చేశాడు. ఈ త్‌ 
ఫ్‌ గుణగణాలు ఇలా. ఉన్నాయి. 
|) | అమాయకత్వం 
1) చదువుపై పట్టుదల 
i _ వనబాల ఎదుట నిర్మలమైన (ప్రేమ 
స. ఉపాధ్యాయుని ఎడ గురుభక్తి. 
౪) పెద్దలయెడగౌరవం 
Vi) స్నేహితుల ఎదుట స్నేహశీలం ee 


చిడుము నుత కాత కనోనలల నత నతన నలాాతమసనపససరాయాంనననపనపనాంనపడననా నడా డనాడాపడ డస వన నుటననపోనారాయయనానా 


131 .. బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 





పాలేరు వెంకడు ఒక దళిత బాలుడు. చదుపై శ్రద్ద కలవాడు. చదువు 
కోసం ఎన్నో బాధలు పొందాడు. భూస్వామి వద్ద పాలేరుగా ఉంటూ 
అజ్ఞానియైన తండ్రి చేత కష్టాలు అనుభవించి ఒక ఉపాధ్యాని సహాయంతో పెద్ద 
చదువులు చదువుతాడు. డిప్యూటి కలెక్షరు పదవి చేబడుతాడు. భూస్వామియైన 
కుబేగ్రావు చేసిన తప్పులను మన్నించి ఊరికి ఉపయోగపడతాడు. మూఢ 
నమ్మకాలను వమ్ముచేస్తాడు. వెట్టి చాకిరీ తొలగిస్తాడు. సుందరం చెల్లెలు బాలను 


స కులాంతర వివాహం చేసు అటు 


ఈ పాత్రలో భీమన్న దాగి ఉన్నాడు. వర్ణాంతర వివాహమే జాతి. 
ఐక్యతకు సోపానం. పట్టుదల ఉంటే చదువనేది వస్తుంది. అనాచారం తొలుగు 


|. తుంది. అంటూ పాత్ర ద్వారా తెలియజేస్తాడు రచయిత, 


-గంభీరంగాను, సహజ సిద్దంగాను పాత్ర చిత్రణ గావించి బోయి. 
టున్న ప్రసిద్ద నాటక కర్త అయినాడు. 


బోయి భీమన్న (పాలేరు: లో “వెంకన్న పాత్రను నాయకునిగా 
సృష్టించాడు. ““కూలిరాజా'” లో “పరంజ్యోతి పాత్రను నాయికగా 


సృష్టించాడు. ఈ రెండు దళిత పాత్రలే. 'కూలిరాజు లో నాయికకు ' పాలేరు’ లో 


వెంకన్నకు ప్రాధాన్యత కల్పించాడు. ఈ రెండు పాత్రలకు సామ్యముంది. అట్లే 
ోకూలిరాజా” లోని 'నిష్కలయోగికి “పాలేరు” లోన “ఉపకారికి * 
స్వామ్యముంది. సామ్యము గల పాత్ర “పరంజ్యోతి. 

పరంజ్యోతి: వ 


ఈమె 'కూలీరొజాి నాటకంలోని కథానయిక. అబల లాంటి ఆడ 


132 డా॥ తక్కళ్ళ బాలరాజు 





పిల్ల కాదు. సబలయైన స్త్రీ మూర్తి. నాయకత్వపు లక్షణాలు గల మహిళ. 
నస్సులోని భావాన్ని నిర్భయంగా చెప్పగల సాహస (కీ (స్తా 

“పరంజ్యోతి ఒక కూలి పిల్ల. తన [గ్రామంలో కూలి సంఘాన్ని 
' నడుపుతుంది. భూస్వామి విశ్వనాథరావును, రౌడీనాయకుడు భయంకర 
రావును ఎదిరిస్తుంది. నిష్కల వీర్‌ మధుమూర్తి, మిత్ర అను వారి వలన కార్మి 
ఉద్యమాలు చేబడుతుంది. మధ్యలో ఎన్నికలు వస్తాయి. అందులో వ్యవసాయ 
కూలి కాంగగెస్‌ గెలుస్తుంది. పరంజ్యోతి భారత అధ్యక్షురాలిగా ఎన్ను 
కోబడుతుంది. రౌడీ భయంకరరావు పశ్చాత్తపంతో అత్మహత్య చేసుకుంటాడు. 
భూస్వామి విశ్వనాథరావు కుమారుడు (పేమకుమార్‌ పరంజ్యోతిని ప్రేమిసాడు. 
పరంజ్యోతి (ప్రేమకుమార్‌ ను వర్ణాంతర వివాహం చేసుకుంటుంది. 


పాత్ర వెనుక దాగిన వెఖరి దాని సంభాషణ వలన తెలుస్తుంది. 


ఉదాహరణకు :- 

“నిరుద్యోగాన్ని, నిరాశనీ, దారిద్ర్యాన్ని, దాస్యాన్నీ, బాధనూ, 
బలహీనతనూ, అవిద్యనూ, అధర్మాన్నీ నిర్మూలించి వున (ప్రజలందరికీ 
చాలినంత తిండీ బట్ట కొంపా కలిగిస్తా,” జ సాధారణమైన సంభాషణతో సజీవ 
పాత్రచిత్రణ గావించిన భీవున్న గొప్పతనం, పరంజ్యోతి పాత్రద్వారా 
గమనించగలం. ఇంకా ఈ జ్యోతి పాత్ర ద్వారా భీమన్న కో రుకున్నదేమిటంటే 
ఒక దళిత స్త్రీ మూర్తి భారతదేశానికి అధ్యక్షురాలు కావాలంచాడు. మనదేశం 
ప్రజాస్వామ్యమైనది, మతాతీతమైనది, లౌకికమైంది. ఇట్టి రాజ్యంలో దళితులకు 
ఉన్నత స్తానం లభించాలని కోరుకుంటాడు. 


1. “కూలినాజు నాకుడు - 14! వ పుట 





133 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 

బోయి భీమన్న “మానవుని మరొక మజిలీ'* రూపకంలో ““స్వయం 

ప్రభ” పాత్ర చాలా గొప్పది. ఇది విశ్వశక్తి స్వభావం గలది. దీనిని నాయిక 

పాత్ర అనవచ్చు. ప్రకృతి పుట్టుకను గురించి, మానవుని అవతరణను గురించి 

_ ప్రతీకాత్మక పాత్రల కల్పనతో చిత్రణ జరిగింది. ఇది భీమన్న చమత్కృతి. తాత్త్విక 
చింతన తెలిపే పాత్ర ఇది. 


' స్వయం (పభ 
౧ ఈపాత్ర ధర్మ బోధన స్వభావం కలది. సస్య, క్షేత్రయ్య, భూలక్షి, 
భోగయ్య, ఆశావతి, మేధానిధి, మాకు చంద్రన్న ఇంకా; ప్రజలినం 
సప సంభోదిస్తుంది. 
ఉదహరణకు :-.. . 
“| గ్రామమ్మున కిది పునరా 
'గవునోత్సవము 
-థ్రీమమ్మున కిది కళ్యా 
Preise మళ్ళీ. ప్‌ 
పుట్టినాడు మానవుడు: 1 
ఈ పై మాటల ద్వారా స్వయం ద్రభ యొక్క స్వభావం తెలుస్తున్నది. సత్యానికీ, 
ధర్మానికీ అనుగుణంగా. వూహ పాత్రను సృష్టించి భీమన్న కీర్తి పొందాడు. 


బోయి భీమన్న “ రాగవాసిస్టం రూపకంలోని పాత్రను పురాణోక్తం 
గా కల్పించుకొని నాటక్షైలిలో చక్కగా విత్రించాడు. అరుంధతి, వసిష్టుడు, 





. "'మయూశవ్తని మరొక రాన కా 


134 డా! తక్కళ్ళ బాలరాజు 
సంద్య, పరమశివుడు, ప్రావీనుడు, శివోహం కులగిరి, గోష్పాదం, కుంభోదరు, 
మునులు ఇంకా ప్రజలు మొదలైన పాత్రలను చిత్రణ గావించి రూపకం 
రచించాడు. 
వసిష్టుడు: 
ఇతను ఆదర్శపురుషుడు. సాంఘిక దురాచారాన్ని ఎదిరిస్తాడు. 
కులభేద భావం ఎంత ఘోరమైందో తన (పేమ ద్వారా తెలియజేస్తాడు. చిన్న 
కులస్టురాలైన అరుంధతిని (ప్రేమించి పెండ్లాడుతాడు. పరస్పర ప్రైవు 
అభేదమైనదీ అద్వైతమైనదీ అని తెలియజేస్తాడు. (స్త్రీ, పురుష సమానత్వము 
అద్వైతవూూ ఇదే శివ పార్వతుల యందునూ తవు యందునూ కలదని 
తెలియజేస్తాడు. 
అరుంధతి: 
ఆమె అస్పృశ్యురాలు కావచ్చు. క ఆమె ము యొక్క సరళ స్వభావం 
నిర్మలమైంది. ప్రకృతి సౌందర్యం అంతా ఆమె అందంలోనే ఉంది. న. 
బ్రహ్మతేజమై వెలుగొందుచుండును. 
“ముఖ బింబవుందు సంపుల్లమై బ్రహ్మతే. 
జము సహ్రాజ్ఞ తేజమున వెలుగు” * 
పె పద్యం ద్వారా భీమన్న అరుంధతి అందాన్ని ఎంత గొప్పగా 
చిత్రించాడో తెలిసింది. ఇంత అందచందమున్న అరుంధతి గుణంలోనూ, 
శీలములోనూ ఉన్నతమైనదిగా చిత్రించాడు రచయిత. వసిష్టుడు ఈమెను. 
- ప్రేమిస్తాడు. కాని ప్రావీనుడు వీరి ప్రేమను అంగీకరించడు. మానసికంగా - 
బాధిస్తాడు. అరుంధతి ధైర్యంగా ఎదుర్కొంటుంది. చివరకు అత 
వశిష్టుడిని కులాంత వివాహం వేసుకుంటుంది. = 


|. 'రాగవాసిప్టం' రూపక. - *ణ వ పుటి 





135 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 





చిన్న కులస్టులనే భావనతో ఉన్నతమైన గుణం కలవారిని సాంఘిక 

అసమానతతో చూడటం విచారకరం అనే. అభిప్రాయాన్ని అరుంధతి పాత్ర 

చిత్రణ ద్వారా తెలియజేశాడు భీమన్న. కొత్త దంపతులకు ప 
ఆకాశాన తారయై వెలసింది అరుంధతి. 


"Tradition traces her అం birth and ౧౭౧౬౧106 to a 
family of out castes, but, by her Savas she became to be re- 
spected as the greatest woman that vedic India Set produced" 

అని శ్రీ బి హెర్‌. సత్యనారాయణ గారు భవభూతి ఉత్తర రామ చరితలోని 
ల అరుంధతి పాత్ర పోషణను పరామర్శిస్తూ త్రివేణిలో పేర్కొన్నారు. 


విశిష్టమైన స్త్రీ పాత్రలు చిత్రించడంలో భీమన్నకు ఓ ప్రత్యేతకళ 
"కలదు. ఇతనికి వివిధ చిత్తవృత్తులు గల మగ పాత్రలు సృష్టించుటకంటెనూ 
ఆడ పాత్రలను సృష్టించుటలో ఎక్కువ శ్రద్దయున్నట్లు ఏరి రూపకాల ద్వారా 
తెలుస్తుంది. ఇంకా వీరు వర్ణిస్తూ చిత్రించిన పాత్రల్లో “చాండాలికి? ఒకరు. 


చాండాలిక: 


ఈమె “చిత్ర కళా ప్రదర్శనం కావ్యంలోని 'చాండాలికి' రూపకంలో 
నాయికామణి. ఈమె అత్యున్నతమైన నీలం కలది. కాళిదాసుని శకుంతల కన్న-- 
అని చెప్పొచ్చు. “నలోపాఖ్యానం'లోని దమయంతి కన్న సుందర పాత్ర 
'చాండాలికి. ఈ పాత్ర గురించి యిదివరలో ఎందరో ఎన్నో వ్రాశారు. 
'చాండాలికి అంటరాని కులానికి చెందినది. ఆ రోజులో అంటరానితనం . 


అంటురో గ (0లా భ ావించేవారు. ఒక శాస్త్రీయ అవగాహన, ఆదర్శభావం కలి గిన 


డాలికను. చాండాలిక ప్రేమిస్తుంది Sse 





136 _ డా॥ తక్కళ్ళ బాలరాజు 


చాండాలికను ఒక మానవతా మూర్తిగా (ప్రేమ స్వరూపిణిగానూ 
చిత్రించాడు భీమన్న . చాండాలిక సజీవమైన పాత్ర. ఈ పాత్ర స్వభావం 
(ప్రేక్షకుల మరియు పాఠకుల హృదయాలను కదిలిస్తుంది 


“చిత్ర కళా ప్రదర్శనలు లోని “దేవయాని” రూపకంలోని నాయిక 
పాత్ర పేరు దేవయాని. ఈ పాత్ర విత్రణ రమ్యంగా చిత్రించాడు భీమన్న. 


దేవయాని; -- 


ఈమె శుక్రాచార్యుని కుమార్తె. కచుని ప్రేమిస్తుంది. దేవయాని 
మహాగర్యోద్యమ స్టాని. ఈమెకు తోచిన భావము దాచుకొను అలవాడు లేదు. 
- “నేల నీరు గాలి వెలుంగు బైలు లేక 
మనిన మనవచ్చుగాని అత్మగతమైన 
(ప్రేమయే లేక జీవింతురెవరు ? దయను 
కచుని బ్రతికించి తెచ్చినన్‌ గావు తండడ్రి!*** 


పై సంభాషణ వల్ల తెలుస్తున్న ఈ పాత్ర కల్లకపటమెరుగనిదని, 
స్వభావం నర్మలమైనది. (ప్రమమూర్తి దేవయానిగా పాత్ర చిత్రణగావించాడు. 
భీమన్న. . 

_ దేనికదే ఒక వ్యక్తిత్వం భాసించే నేపథ్య పాత్రలు “చిత్రకళా ప్రదర్శనం 
లోని రూపకాలలో దర్శనమిస్తాయి. సమాజంలోని ఒక తరహా వ్యక్తులకు 
ప్రతినిధులు మాత్రమే అని అర్ధం తెలిపేలా బోయి భీమన్న పాత్రల చిత్రన 
- వేశాడు. బోయి భీమన్న పాత్రవిత్రణలో ప్రావీన కవుల ప్రభావం కనబడుతుంది. 
అది అమోఘమైన, అద్భుతమైన రీతిలో సాగిన రచన అని అనవచ్చును. 


. “'దవయాని రూపకం - 42 వ పుట 








137 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన జ 


బోయి భీమన్న రూపకాలలో కొన్ని యదార్ట గాథల నాయిక నాయక 
పాత్రలు గూడ చిత్రణ గావించాడు. అవి సుభాస చంద్రుడు, బాలయోగి, 
ఆదికవి వాల్మీకి. 


_“పరతంత్ర్యపు గాఢాంధకారవుందు 
"పర్వ చంద్రుడు తోచె సుభాస చంద్రు. 
 డిక తరింతు నుషస్సు వీక్షింతు నంచు 
భారతము రాల్చె ఆనంద భాప్ప శతము?? £. 
అని అన్నప్పుడు భీమన్నలో నున్న దేశభక్తి ఎంతగొప్పదో కనిపిస్తున్నది. 


తనలోని భక్తి భావాన్ని “సుభాస చంద్రుడు పాత్ర చిత్రణలో కనిపిస్తుంది. 
యదార్ధ గాధల పాత్ర చిత్రణ గావించి చరితార్జుడైనాడు భీమన్న. 


ఇంక తాను సృష్టించిన స్నేహ, చురియు. శ్రీవత్స పాత్రలు 
పైరుపాట' రూపకంలో సుందరంగాను య మూర్తులుగాను కనిపిస్తాయి. 
స్నేహం. 


ఈమె మాలకి పిల కూలి రైతు. అయాయకత్వం ఈమె సొగసు ఇత్రీతే 


పేదరికం ఈమె అందం. ఈమెను స సహజసుందరంగా చిత్రించాడు భీమన్న. . 
ఈమె (ప్రేమ హృదయం నేటికి 


. ఈమె శ్రీవ్చను ప్రేమిస్తుంది. స. 
స్‌ “ప్నేప్రలః యని పిలిచి మనసు ; ప . 
 స్పిక్టంచేశేశావు 

స పడగొట్టిన గుండె తేనె 

శై . శ వర్షంతో, తడిపాను! * ల 


సమాజ వ్యత్తులైన కొందరిలో కనిపిస్తుంది. 





1368. డా॥ తక్కళ్ళ బాలరాజు. 





పై సంభాషణతోనే లి పాత గంణం ఏమిటో 
తెలుసుకోగల్లుమున్నాం భీమన్న కాం ఈ పాత్ర అతి అద్భుతం అని చెప్పక 
తప్పదు. 
న్లీల్రః- 


కమె మితభాష, పలికిన ప్రతి మాటనూ తూచి పలుగుతుంది. ఈమె 
స్నెహ సే స్నేహితురాలు. ఉప-నాయిక అనవచ్చును. శమె స్నేహను । గాఢంగా 
థ్రమిస్తుంది. స్నేహలాగా కూలిషిల్ల. అయినా లౌక్యం తెలిసినట్టిది. కనుకనే. 
స్నేహకు హతవు చెప్పుతుంది నీల, భమన్న ఈ య. కోమలమైన నెక్తవృడ్త 
గల పాత్రగా చిత్రించాడు. 


శ్రీవత్స: ఆ 
ఇది గంభీరమైన నాయక పాత్ర. ఇతను అగ్రకుల విద్యావంతుడు. = 
వంరియు విశాల భావాలు కలవాడు. ఇంకా ప్రకృతి సౌందర్యాధకుడు. 
పొలాల్కోకి షికారుకని వచ్చి స్నేహను (ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. ఎంతో 
అందంగా, వ ఈ పాత్ర చిత్రణ గా గావించాడు. భీమన్న. 


_్వాక్టైన వాళ్లే ఎక్కువ ప్రమాదకరం బావా! ఇంద్రుడు, 
రావణుడు, సైంధవుడు, కీచకుడు వగైరా ప్రసిద్ద ' 
దుష్టులంతా పెన్లైన వాళ్ళే. బేవిలర్‌అని యాభైశాతం 
నమ్మవచ్చు. వివాహితుణ్ణి నూరుశాతం నమ్మగూడదూ' * ళ్‌ 


. “సంభాషణ “ప్రగతి? రూపకంలోనిది. దీనిని 
కథానయిక ' గతా: ఫి పాత్ర చేత బోయి భీమన్న చెప్పించాడు. ఈ సంభాషణ 
చేత es పాత్ర యొక్క విత్రణక్‌ కొంత మనకు ఈ అవగాహన న. 





.“[వగతి' రూపకం _ ౧ వపట u ma య. 


139 బోయి భీమన్న రూపకాలు - తాత్త్రిక చింతన జ 
(ప్రగతి; 





ఈమె పదహారేళ్ళ నృత్యగాన కళావిద్యార్టిని. కథానాయకుడు 
మార్గమిత్రను ప్రేమిస్తుంది. ఈమె (పేమ మూగ(పేమ. అయినప్పటికినీ కాస్త 
_ లౌక్యం తెలిసినట్టిది. కొందరు ఈమె అందచందాలకు వ్యామోహీతులౌతారు. 
వారినందరిని చాకచక్యంతో |ప్రతిఘటిస్తుంది. పరిస్థితులను బటి ట్రీ తాగుతుంది, 
-. నటిస్తుంది. అపాయాన్ని ఉపాయంతో ఎదుర్కొంటుంది. ఎన్నో శ్రమల కోర్చి 
న. శీలాన్ని రక్షించుకుని చివరకు మార్గమిత్రను పెళ్ళొడుతుంది. 
ప్రతిఘటన స్వాభావం గల పాత్రలో నాయికను సృష్టించి సినిమా 
ఫక్కీలో నడిపిన తీరు ప్రశంసనీయం. భీమన్న పాత్ర చిత్రణా సామర్థ్యం చాలా 
| గొప్పది. ఏరి “ప్రగతి రూపకంలో ముఖ్యమైనపాత్రలు పది కలవు అందులో 
_ కొన్నింటిని పరిశీలిద్దాం. . 
_మార్గమిత్ర: 
.. ఇతను కథానాయకుడు. స్వతంత్ర భావాలు కలిగిన యువకవి. 
ఇతనికి మరో పేరు గౌతమి పుత్ర. నృత్య గాన కళారాధకుడు. ఆదర్శభావం 
"ఇతని ఊపిరి, నని త్రమైనది ఇతని ( ప్రేమ. ఇతను ప్రగతొని ప్రేమిస్తాడు. చివరకు 
ః పెళ్ళాడుతాడు. 


బోయి య్‌న్నఈ త సాదాసీదాగా అతి సుందరంగా చిత్రించి 
కీర్తిని సంపాదించాడు. 


పార్‌... ఫా 


ఇతను ఫోటోల వ్యాపారి. మోసకారి, వంచకుడు. ఇతడు కథానాయిక 


(ప్రగతిని వళపర్చుకోవటానికి ఫోర్టరీ ఫోటోలు తయారుచేసి నాయిక 
కుటుంబాన్ని అగౌర పరుస్తాడు, కష్టాల పాల్టేస్తాడు. 





140 డౌ॥ తక్కళ్ళ బాలరాజు 





రచయిత బోయి భీమన్న ఈ పాత్రపై తీసు సుకున్న శ్ర ప్రశంసనీయం. 
చిత్రణ అద్భుతం అని చెప్పాలి. 
శ్రీధాం, దొరబాబు, కృష్టర్పణం : 

ఈ ముగ్గురును దుష్ట త్రిమూర్తులు. నాయిక ప్రగతి ని నానా హింసలు 
"పెడతారు. అవకాశం అందినప్పుడల్లా అవమాన పరుస్తారు. “ప్రగతి: శిలాన్ని 
దోచుకోవడానికి పోటీదారులౌతారు. అలా ఆ పాత్రలను చిత్రీకరణ చేశాడు. 
రచయిత. చివరకు ప్రగతి చేత పప్రతిఘటింపబడుతారు. నాయిక చేత చావు 
ష్‌ తింటారు. 


అబ్బులు; సుబ్బులు; ere 
ఏరిలో ఎవరెవరో మన ప్రజలు" స్ఫురిస్తూ ఉంచారు. ప్రేక్షకుల్లో 
కొందరు భుజాలు తడుముకుంటారు. పాఠకుల్లో కొందరు నాలిక కరుచు 
కుంటారు. ముఖ్యంగా ఇవి నేపథ్య పాత్రలు పాత్రలన్నీ కల్పితాలైనా, పాత్ర. 
చిత్రణలో సిద్ధహస్తుడు మన్ను 
రాజా: 
ఇతను “అసూయ” రూపకంలో కథానాయకుడు. విద్యార్ధి కాంగ్రెస్‌. 
నాయకుడు. (క్రమశిక్షణ గలవాడు. తన నడవడి తోటి నున 
మార్గదర్శకం కావాలని కాకు కున నాలక ఇతని గురీంచి ఇంకా.. 


“చూడ చక్కని వాడు, సుందరా కారుడే ర 
శోభాయ మానుడే మూ రాజా 
కలువ కన్నుల వాడు చలువ చూపుల వాడు 
చెలువంపు చెలికాడె మా రాజు” * 


. “అసూయ రూపకం - రంగం | 





141 బోయి భీమన్న రూపకాలు - తాత్విక చింతన 

ఈ రచయితకి తన పాత్రలన్నింటి పైనా “సింపతీ వుంది. కాని ఇంకా 
అతని హృదయంలో ఓ మూల చెప్పలేని బాధ వుంది. దాన్ని తన భావనాశ్రక్తితో 
ఉదాత్తం చేసి పాఠకుల ముందు పెట్టారు. 


భీమన్న మరో రచన “పడిపోతున్న అడ్డు గోడలు” రూపకంలో వైవిధ్యం 
గల పాత్రలు రూపొందించాడు. వ్యంగ్యంగా, హాస్యభరితంగా రచించిన ఈ 
_ రూపకంలోని పాత్రలన్నీ కల్పితాలే. కానీ కళాత్మకాలు. ముఖ్యంగా ఇవన్నీ సజీవ 
పాత్రలే అని ea 


 "lifeis short, Artis long" అని సామెత ఉంది. అట్లే సాహిత్యం 
' 3 మీద విమర్శ ఉంది. "Diversity of opinion about a work of Art shows 


“thatthe work i is new, complex and vital. When critics dis-agree the 


ఇగ is inaccord with himself oscarwilde "1. (గురజాడ 


సమకాలికుడు. . 


ఈ విమర్శను కాదనలేడు భీమన్న. కనుక భీమన్న ప్రతిమాటా 
సిద్ధాంతమే. ప్రతి మాటా ఒక సందేశమే. ప్రతి పాత్రా ఎవరి జీవితనికో. 
ప్రతిబింబమే. తన రూపకాలలో అతి 'హృద్యంగమమైన సంభాషణలూ, 
నాటకీ యతా గుర్తించగలిగిన వారికి భీమన్న. నాటకాలను పఠువురనం 
మెప్పించగల రీతిలో. 'వ్రాయగలడని అనిపించి తీరుతుంది. 

కొన్ని ముఖ్య విషయాలు: 


1. వరి రూవ(నాట) కాలలో sus చిత్రణ చాలా “గొప్పగా. ఉంది. మంచివి, 
చెడువి, సంధ్య పాత్రలు: స్పష్టంగా ce) చెప్పబడినాయి. 





! “కన్యాశుల్కం నాటక కళ -2ర4 వ వుట ss 





142 డా॥ తక్కళ్ళ బాలరాజు 
2. చిన్న చిన్న పాత్రల ప్రభావం భీమన్న రచనలలో చాలా = ప్రాదాన్యత 
ఉదహరణకు :“పాలేరు లోని “ఉపకారి”, “కూలిరాజు' తోష ““న్పిష్ష్యల... 
మోగి). 


3. ఒక పాత్ర యొక్క ఉదాత్తతని పాఠకులకి వదలివేయాలంటే దాని 
గురించి ఎంతతక్కువ (వ్రాస్తే అంత మంచిది. అలాంటి పాగ్రే - “ఉపకారి 
(పాలేరు నాటకం లోనిది. 


4. Se పేర్లు పెట్టేటప్పుడు పాఠకులకి కన్‌ఫ్యూజన్‌ ఉండేటట్లు పేరు. 
పెట్టరాదు. అదేవిధంగా పాత్రపేరు పాత్ర స్వభావానికి తగినట్టుగా వుండాలి. = 
ఈ విషయంలో బోయి భీమన్నది పై "పె చేయిగా భావింపవచ్చును. 


ఒక రరూప(నాట) కంలో . వచ్చిన పాత్రలు తరువాత 
రూప( న్రాట) కాల్గో అదే విధమైన స్వభావాన్ని కలిగియుండేటట్లు చెత్రీకరిం 
చడం భీమన్న రచనల్లో జరుగలేదని చెప్పవచ్చును. 


.6. ఒక పాత ఎలాంటిదో రచయిత చెప్పటం కన్నా ఒక నాటకీయమైన 
సంఘటన ద్వారా చెప్పటం జరిగింది . 
ఉదాహరణకు :- “ప్రగతి రూపకం. 


క * సంఘటన వరావయూలు సంఘటన లా కాకుండా పాఠకులు 
ఊహించలేని రీతిలో ఉండి, దాని ద్వారా పాత్ర యొక్క స్వభావం బయట 
పడితే రచయితకి కీ రికి లభించినట్లే. భీమన్న ఈ విషయంలో చాలావరకు 
కృతకృత్యులైనారు.. = Fa 


Ce 








143 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన = 
8. పాప్యులర్‌ నాటకాలకి నాటకీయమైన సంఘటనలు తప్పనిసరి, 
వాటికిమిగతా అంశాలు తోడైతే అది మంచి “నాటకం' గా నిలుస్తుంది. 


ఉదాహరణకు:- భీమన్న గారి “రాగ వాసిష్టంి”. 








144 డా| తక్కళ్ళ బాలరాజు అజ 


భీమన్న సాహిత్య రస పోషణ 
సంస్కృతంలో కావ్య శాన్హ గ్రంథాలు రచించిన ఆచార్యులందరు . 
రసాన్ని ఆనందరూపంగా పరిగణించారు. కావ్య పఠనం వల్ల సాహితీ. 
హృదయులు తన్మయులైపోతారు. ఆ తాదాత్యంలో కలిగే ఆనందమే 'రసంి 
అని తాత్పర్యం. 
రూప(నాట) కాన్ని మాడటం వర్ల, త చదవడం a కలిగే 
'అనందమే “రసం' అని భావం. ముఖ్యంగా స. అనుభవించే ప్రత | 
 రసమని oe 


రస స్థాయి దశలు 


రసానికి గల పేర్లు రసానికి గల అర్థాలు 


శృంగారం ... వ్‌ ఆ మానసికోల్లాసం | 
హాస్యం wm . ఆహ్లాదం 

కరుణ 4 ' _ ఆస్వాదం 
రౌద్రం... అనందం 
వీరం... క ౨... ఖాతికానందం 
భయానకం అ విశుద్దఅనందం 
భీభత్సం... మౌదకత 
అద్భుతం ౨... తన్మయత్వం 


ts . చమత్కారం. 





145 . బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 





పైన తెలిపిన రస విషయంమంతా లోకమార్గానికి కాన సరస 
కాదు, కావ్య మార్గానికి సంబంధించింది . కావ్య విమర్శకులూ కావ్యాస్వాదాన్ని 
ఆహ్లాదరూపంగా పరిగణించారు. విక్టర్‌ హ్యూగో, కాల్డ్‌వెల్‌, వర్ట్స్‌వర్త్‌ షెల్లీ 
మొదలైన వారంతా కావ్యాస్వాదాన్నా అహ్లాద రూపంగానే నరూపించాడు. అట్లే 
బోయి భీమన్న కూడా తన రచనల ద్వారా నిరూపించాడు. అరిస్టాటిల్‌ కూడ 
_కావ్యాస్వాద సందర్భములో pleasure అనే Shs సార్టు హోదాకు: 
"A good Slay ప్‌ై nol సక intself (గ సీగ్ర to enunciate 

moral values it assumed them and gets on with its own work . 


of accurate observation" 1 అని ప్రముఖ నాటక రచయిత హోవర్‌ శ్ర నిండ 
వాఖ్యానించారు. ఇంకా రసం ర గూర్చి ఇలా చెప్పబడింది య 


“మధుర, రనవద్వాచి వస్తున్యపి రసస్టితిః 
యేన మాద్యంతి దీమంతో మధునేవ మధు వ్రతాఖ' * 


అని కావ్య దర్శనము ప్రథమ పరిచ్చేదములో రసమంటే మాధుర్యమని, 


మాధుర్యమనేది ఒక గుణమని, అది శతు (శ్వంలోనూ ఉతడనబ్చు నవి 
కరం క న్య 


మనదేశంలో ప్రప్రథమంగా “6 రస శబ్దాన్ని వాడింది భరతముని. రసం . 
ఒకరకమైన ఆనంద చైతన్యం. శబ్దార్దాల ద్వారా విశుద్ధ భావ భూమికలో ఆత్మ 
చైతన్య (ఆనందవుయు ఆస్వాదవేం రసం. ఈ రసా న్ని వ 
రూపక( నాటు కాలో మనం ఒక "క సౌందర్యంగా దర్భ్శిస్రాం 


eG 


సంపుటి | 5వసుదా2 కక దర్శనము- జభమపరల ్పదయు. శ 





146 డా॥ తక్కళ్ళ బాలరాజు తతా 
ఉదాహరణకు: - 
“సర్వ సమ్మత సర్వ సవుతా 
సామ్య భారత భారతీ 
సస్య పుష్కల శ్యామ సుందర 
స్వర్ణ గర్భా భారతీ 
సకల సుకళా సారసారస్వత 
సరస్వతీ భారతీ 
శాంతి సౌఖ్య వసంత భూమీ 
జన్మ భూమి భారతీ? * : 


భావమూలకమైన a సొందర్యం యొక్క అనుభూతియే . 
(ఆనందమే రసం. దీన్ని ర కవితలో పొందుపరిచాడు. 1 


“విశాల వినీల వినువీధులలో విహారములు వనలేదా I 
రెక్కలేల నీకు?పక్షీ! శ Oe reine 
వసంత లతాంత హృదంతముల పాడలేవే మధురంగా. : 
కంఠమేల నీకు? పికమా! ee SV 
సవుస్త వస్తు సమృద్ది మధ్యనే పాళ్ళు లే లేదా నీకు 

బ్రతుకేలా £ ఓ - మనిషి?” * 2 1 న్‌ మ 


బోయి భీమన్నస సమయానుసారముగా = రనపోషణచేస్తాడు. వ రసము 
ఎచట వ్యక్తీకరించవలయునో అ అతనికి బాగా తెలుసు. wa | 
పాన షా వలా des ఫాండర్యోన్ని ఇలా వర్ణించాడు. . 





.. | ."“అసూయి = రూపకంమొదటి రంగులో 2. 'అనూయ! రూవకం మొదటి రంగంలో 





147 బోయి భీమన్న రూపకాలు - తాత్విక చింతన 
“ఇందింది రానంద తుందిలమ్ములు, సుంద 
రాముంద మంజీర రవళి గాగ; 
మంద మారుత చలన్మాకంద నవదళ 
'ప్తబకమ్ము, శాటీ (ప్రశస్తి గాగ; 
. తరు శిరస్సీమంత వీర పుష్పరస బిందు 
రుచి లసన్మణిహార రోచిగాగ; 
కిసల మాలయ కళాకృతి రామెత్తుకో 
కిల గీతి ప్రియ నాట్యగీతి గాగ; 
ఉదయ భాను సదా గమనోత్సవమున 
. నాట్య మాడగ సాగె సంధ్యాకుమారి 
వ న్‌ కుసుమ రజమ్ములు మహికిరాల 
మహి రజమ్ములు మకుట సుమాల జేర!” 1 


నీర రచనల్లో క కనబడే మరొక విశేషం (ప్రేమ. సృష్టి నన జ్ర దృష్టితో 
- వీక్షించడం వల్లన ప్రకృతి ఖా కనిపీసు స్తున్నది... 


“ఆకు రాల్చీ మైడైన ౯ తాటాకు కొంప 
 అబ్దె యున్నది వికసింపనైన లేదు 
తమ్ముల మొగాలు ఇంట భత్యము లేదు. . 
కార్మికుని (లు ము. గాకా 2. 


a బోయి భీమన్న విత్రించిన శృంగార రసం విలక్షణమైనది. మధుర 
| భావొపేతమైనది. రసములన్నింటిలోనిది అత్యంత మధురము మరియు 


| 'ఆనందజనకమూయై ప్రే యున్నది. “పాలేరు: ౫” నాటకంలోని ఓ మచ్చుతునకయైన 





.. “రాగవాసిష్తం” న రకత న 
ష్టం' రూపకం - 8 వపుట క రూకం - ౩ వ పుట. 





148 _ డా! తక్కళ్ళ బాలరాజు 
ఈ పాట చూడండి : 
వెంక: కలువ పువ్వా విరిగి, చెం 
గలువ నవ్యా పిలచె 
ఎవరే వలచిరి నన్ను? 
ఎవరే పిలిచిరి నన్ను 
బాల: ఆశా సుమ వల్లికల, ఉ 
య్యాలలు గట్టితినోయీ 
హృదయ పీఠినిన్నుంచి, ఈ 
పించెద రావోయూ” *. 
బోయి భీమన్న గావించిన మరొక శృంగార రస స చిత్రణ “రాగవాసిష్టరి లో 
భగ్న 'ప్రేమికుడైన వసిష్టుడి చేత చెప్పించిన పద్యం. 


“ తలిరాకు కిటికీల దరిచేరి యేపు చూ 
పులు మాటి మాటికి పలుకరించు 
చూపులా అవి ? కావు సూటిగా నా యాత్మ 
సారసమ్మును చీల్చి షట్పదములు 
చెంగల్వ మోవి చీల్చిన కావి లేనవ్వు = 
ఎండలు స నా గుండెలోన. 
గుండె గాదిది - హోము కుండము, పలుకొక్క 
నేతి బొట్టుగ మండు నిప్పులందు 
 నీరజాస్యనాకు నిత్యాగ్ని హోత్రమై 





|: *“పాలేరు' రూపకం -. | ౦౩ వ పుట 





149 వోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన : 
నమిలి మింగ సాగె నన్ను నన్ను! 
ప్రణయ యజ్ఞమందు ప్రాణాలను యజించి 
సోమ పానమగుదు సుగతి సెదవి” * 


పెరుపాటి గేయరూప పకంలోను బోయి భీమన్న శృంగార రసాన్ని. 
అతి జా సుకుమారంగా పోషించాడు. 
ఉదాహరణకు : | 
: “ఎదర తనుంటేనేనా 
యెద ఎంతో పొంగుతాది 
ఎక్కువ నా కెందుకూ 2 
_. ఇతరము నాకెందుకూ ? 
ఎందుకు seal స 
 "ెందల కాడే! న 
వచ్చని పువ్వుల గుత్తుల 
ఇ సవట్టునీర కట్టుకొని. 
' ఆవచేను నన్ను మావి. 
అపహాస్యం చేస్తున్నది: 2 ను 
బోయి భీమన్న మరొక రూపకంలో శృంగార భావ చిత్రణ ఇలా చేశాడు. 
ఇది ఆనమాన్యమైనది. తిలకించండి: 
ోతావిగా నిను వలచి. 
పూవునై వికసింతు 
శేవెగా నిను పిలిచి. 





| -'రాగవాసిష్టం' జ రూపకం శా రర వ పుట డా పరువొటి ' - రూపకం - 64 వపు 





150 డా! తక్కళ్ళ బాలరాజు 





 తీయనై (ప్రవహింతు 
నీ వలపునే (గ్రోలి జీవింతురా స్వామి 
నీ లీలతో నేల పాలింతురా! 
చీకట్ల యొడి లోని 
చిరుత సంజను నేను 
నీ వెలుగు జల్లుకై 
నిండుటంజలి నేను. 
నీమూర్తి నాలోన నిలిపేనురా స్వామి 
నీ ముద్దుతో జగము నింపేనురా 1: * 1 


బోయి భీమన్న అంతరాంతరాల్లోని కవిత్తావేశ 0 సౌందర్యారాధన, 
అ ద్వైత తత్తా త్వాధారంగా శృంగార రూపాన్ని ధరించుకున్నది. 
ఉదాహరణకు చిత్ర కళా ప్రదర్శనంలోని కవితలు: = 


“నేను బాల రసాల లతనోయ్‌ 
నేను మాధవ నీకు జతనోయ్‌ = 
ఉగాదికి రుచుల గాదెను నే 

జగానికి మధురిమ. నోయ్‌”. 

 ఈవగరుపిందెలా . 
నీవలపురసధునులు == శ్రర 
 ఈతేనెటీగలా 
. నీ తలపు దూతికలు 
_నవ్వరే యెవరైన - 
“నవ కములు ఏ వింటే 232 Fs en 





. “మానవుని మరొక "మజిల్‌ రూపకం - 4వ పుట 2) చిత్ర కళా 'పదర్శ నంి లోని 


వగుంత గు. యం నరణ- 14. ల సటలు  . 


151 బోయి భీమన్న రూపకాలు - తాత్తిక చింతన 





బోయి భీమన్న “*రసోనైసఃజ* అను సూక్తి నెరిగినవాడు అగుటచే 
రసస్వరూపుడగు భగవంతుని గూర్చి భక్తి రసపూరితమైన కవితలు వ్రాశాడు. 
“ఈ యెడాలిలో మబ్బు నీడలా 
ఓయాసిసులా, దేవా? 
నడిసంద్రములో జడి వర్షములా 
నౌకాశ్రమమా, దేవా? 
వేసవి నడి వుధ్యాహ్నములో - చలి 
వేంద్ర గట్టితివె, దేవా 
పడగొట్టిన యీ పాంథుని నోటికి 
పాయసన్నమా, దేవా ** * 
_ పూర్వం జగన్నాథ పండితుడు లౌకిక సుఖం, బ్రహ్మానందం, 
కావ్యానందం అని ఆనందాన్ని మూడు వలో భాగించి కావ్యానందానికి 
"ఇతర ఆనందాలకి భేదం ఉందని చెప్పాడు. అనగా రసం కావ్యానందం. ఈ 
'ఆస్వాదం ఆనందమయం. ఆంటే రసం. ఒక రకమైన ఆనంద చైతన్యం. శబ్దార్థాల 
ద్వారా విశుద్ద భావ భూమికలో ఆత్మచైతన్య (ఆనందమయ) ఆస్వాదమే రసం,. 
అలౌకికం చ గమ్యం, ఆధ్యాత్మికం బుద్ది గమ్యం కావటం 
- చేత “రాగవాసిష్టంి” రూపకంలో సహృదయుడు పొందే రసానుభూతి సగం 
అలౌ కికం, సగం ఆధ్యాత్మికం ఉంది. ఉదాహరణను:- 
“నీవే గతివి - నీవే పతివి 
| నిఖిలావని కో దేవా! 
కమ్మని తేనెకు, కరకు ముల్టునకు 
కాడవు నీవే వో దేవా! 





)ప్ప రు నాటకం 25 వపుట 


తల జ కకష తాలఠానా. 
జీవన పతి! నా జీననగతిలో 
పూవులు పుడికిన దీ వేనా! టే 
కరుణకు పట్టిన ధరణీ హస్తము 
కరువున నింపుట తగవేనా! 
(ప్రణయుమె మొలవని పాటి నేలలో 
ప్రణవ కోకిలా రవమా!3?* 


బోయి భీమన్న రచనలలో కావ్య శరీర స్టానీయమైన శబ్దం ఉంది. 
ఆత్మయైన రసం ఉంది. ఈ రసం గూర్చి ఆనాడు సాహిత్య దర్చణకారుడైన 


విశ్వనాథుడు రస స స్వరూపానికి చెందిన ల సారాంశాన్ని ఈ క్రింది 
శ్లోకంలో పొందుపరిచాడు. 


““సత్త్వోద్రేకాద ఖండ స్వ (ప్రకాశానంద చిన్మయ: 
వేద్యాంతర స్పర్శశూన్యో బ్రహ్మాస్వాద సహోదరః | : 
లోకోత్తర చమత్కార ప్రాణః కైళ్చిత్రమాతృభిః 
స్వాకార పద భిన్నత్వేనాయ మాస్వాద్యదే రసః [1022 

(చిత్తంలో సతో సళ్వోద్రేకం కలిగిన దశలో విశిష్ట సంస్కారాలతో కూడుకున్న 
సహృదయుడు అఖండ స్వ ప్రకాశానందమూ, చిన్మయమూ, ఇతరాలయిన 


అన్ని రకాలయిన జ్ఞానాలవేత వినిర్ముక్తమూ బ్రహ్మాస్వాద సహోదరమూ, 
లోకోత్తర చమత్కార ప్రాణమూ అయిన రసాన్ని నిజస్వరూప భిన్నంగా 
హా ఏ బోయి భీమన్న ॥ ప్రగతి రూపకంలో విశ్వనాథుడు వివేచించిన 
రససారాన్ని గమనిస్తాం. లోకోత్తర ee oe అయిన 
పొందుతాంకూడా. == 





lf. rn - 9౧ వ పుట @). “మిసిమి”. గాకా జనవరి, | 992 
గుంచుక 








153. బోయి భీమన్న రూపకాలు - తాత్విక చింతన 
“ముచ్చట గొలిపే కత్తికి = 
_ పచ్చి నెత్తురాహారం. 

ఉరిమే తరిమే వేఘం 

కరుణా రస హృది కాదా?" 


పె కవిత యందు కరుణరసము నింపారు. ఇది సుకుమారమైన రసము 
| 'ద్రవింపజేయునది. కనుకనే కరుణ రసం దీని పేరు. భీమన్న రూపకాలలో = 
““పైరుపాటూ” రసభరితం. దీనిలో ని మరీకొ న్నీ రసాలు రుచిచూడండి.. 


న అపంవరమ్మ డీ దీవించి. 
| వచ్చని లత కూనలార 
(. పైరు గాలి సందిట్లో 
: hort పనే 
న్ని రాత్రులీ యొంటరి 
'తిన్నె'పై పైని కూర్చుండి 
వా మది మడతలను ఎప్ప. 
మీ ముందర పరవితినో' నవ. 
- పై కవితల యందు అద్భుత రసాలు నింపి బోయి భీమన్న రస 
హృదయాన్ని: తెలియజేశాడు. అద్భుత రసము విస్మయ మనెడు స్తాయి నుండి 
మ “శ్వ? రసమని కూడ పీలుతురు.. వ. 
. బోయి భీమన్న కనబరచిన. “శాంతరసం” “చిత్ర కళా ప్రదర్శనం" 
లోని “గులామి ప్రసవించింది రూపకంలో చూస్తాం. ఈ శాంత రసము “శమ? 
యను స్థాయి. నుండి వచ్చినది. ఓ దీని వలన న అత్మజ్ఞానమను క కలుగును. 





(1). "జగతి రూపకం 50 వపుట (20. “పైరుపాట' 84 వ పుట 9 ee 
రూసకం- 85 వవుట. క da డ 


154 డా తక్కళ్ళ బాలరాజు 


నాయన 





ఉదాహరణకు “గులాబి ప్రసవించింది లోని కోకిల పాత్ర పలుకులు: 


ముగ్ద సుందర లత భరించెడి. 
మూగి వేదనకు శ్రుతి కలిపి 
ఆత్మ వేదన ననుభవించెడి | 
అఖిల వనమును గొంతు నిలిపి 
నాద రూపము నొసగి ప్రకటన చేతు నేను. 
నన్ను ఎవరేమన్న నేనిది మానలేను: 
పరుల దుఃఖము లెక్క చేయని 
పాడు కులమను కొంద్రు గాని 
పాడు తనమున కోటి దుః ఖాల్‌ 
గూడు కట్టుక యుండు టెరుగరు . 
గుండె నిండే పాంగీ పార్లే మందులన్నీ 
గొంతు వెల్వడు చుండు పాటల రీతి pr స్నా 
బోయి భీమన్న యొక్క భీభత్స రస సం జాగుప్పా స్టా స్థాయి నుండి పుట్టినది. ఇది 
చూచుటకు వీలు కానిది. ఈ రసాన్ని చిత్రకళా ప్రదర్శనం' లోనిమొక రూపకం = 
“అంధకారంపై విజయరిః a చూస్తాం. | 


తకం! అహకారం ( Seg 
గంధకాగ్ని జ్వాలలు 
భరత సుందర నందముపై te 
నరక సేవలు దాడులు. 


నరుని ns చెల్లమీద. 


(గులాబి నం రూపకం a 25 వ వటి 





155 





బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 
వరక దైత్య విజబ్బంభణం 
పాలు త్రాగి - రొమ్ము గుద్ది 
పచ్చి నెత్తురు పీల్చడం 


రోగ కారక విష ్రిమిగా 


_ రోజు రోజుకు పెరిగి పోతూ 
చోటుచాలక తిండి దొరుకక 


సిటు రేగిన దురంతరం 


అఆందినవఏ దిగమ్రింగు కొంటూ 
అసుర మూకలు హద్దు దాటిరి 
మానవత్వపు గుండెలోకి మారణాస్త్రాల్‌ పేల్చిరా? -* 


“మానవత్తపు మేటీ విలువలు 


మంచి చెడ్డలు మంట గలొపె 
_ పాణదేవత పంచశీలకు 


పక్కటెముకలు వరిగెను 


నాగరికత నాశమయ్యెను. 
నాల్క సొవెను రక్త దాహం 

తోడి మనుబాని విరుచుకొని తిను 
. దుర్గనత్వం బలొసెను? 2 


ఇక “అసూయ” రూపకం తిలకించినవుడు ఆరవ రంగంలో రచయిత “రౌద్రరః 
పోషణ కనిపిస్తుంది. “రౌద్ర రసము క్రోధము నుండి వుట్రినది: శ(తువ్ష 
నాశనము చూరునది ది రౌద్రము. ఈ కవితలో చూడండి: 





156 డొ! తక్కళ్ళ బాలరాజు 








“కిట్టని తనమా గట్టు తెగినదా 
కొట్టుకు పోవునో లోకం 
మానవ ధర్మము మన్ను గలొసెనా 
మంచికి రోజులు కావా? 
పగటి దొంగలే ప్రజా నాధులా 
రౌడీ దేనా రాజ్యం 
ఏ మోయీ ప్రభూ! ఏమి న్యాయం 
ఎవడీ సృష్టికి కర్త? 
మా మెరుగని ఈ మ్రూని గున్నకు 
కొమ్ములు విరచే ఘూర తుఫాను 
క్రూరమైన వులి కోరల నుండి 
లేడికి రక్షణ లేదా??=* 1, 


బోయి భీమన్న చిత్రించిన భయానక రసం విలక్షణమయినది.ఇది 
భయము నుండి పుట్టిన రసము. ఇందు వికృత శబ్దమును వినుట, కనుట 


జరుగుతుంది. భీమన్న గారి “*రాగవాసిష్టం” రూపకంలో ఆ రసం మనకు 


కనిపిస్తుంది. 


“వింత నిప్పులు వోలె వర్షించు చున్న 
చండ భాను కరాలు శీర్షమున దాల్చి 
_ఆశ్రితుల కిందు కలశాల అమృత మొసగు 
శివుని దలపి,చుచున్నవీ చెట్టగములు? * 





| .“అసూయి రూపకం 6 వ రంగం - 2. "రాగవాసిప్లం' - రూపకం 2౨ వ పుట 


157 





బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 
బోయి భీమన్న కవిత్వము వలచి వరించినది. అతని పాలేరు 

రూపకంలో రసభావోల్లాసం సహృదయులు అలౌకిక రస భవాలకు సహపంక్తి 

భోజనం. ఇందులోని సీరరసం తిలకించినపుడు భీమన్న వీర రూపంతో పాటు. 

- అతని తాత్త్విక చింతన కూడ కనిపిస్తుంది. వీరరసము ఉత్సాహామను స్థాయూ 
భావము నుండి ఉత్పన్నమైనది. ఉత్తమ, ఉదాత్త, త్యాగము మొదలైన రీతులలో 
ప్రవర్తింపవచ్చును. ._. 

"అందుకు ఉదాహరణ ఈ పాట: - 
“ధైర్యము విడిచెదవా, వీరా! 
ధర్మము మరచెదవా! = 
 పరకను పావని భయమొందుదువా. 
- పిడి వాడవై పరువెత్తుతువా 
బానిసత్వమని బాధ 'పడుదువా 
స్వేచ్చా జీవిక అందరానిదా 
. యువ వీరా! ఉత్తేజముతో 
: సాగిన నీ దాస్యము విడిపోదా ? 
నిస్పృహ యేలా ? నీ హృదయములో 
a సోవురితనముకు చోటీయకువూ 
( gs వీరుడవై 
విజయము నీదేరా? వ ః 


“పాలేరు రూవకంలో రవయిత కనబరచిన భావ ప్రకటన, రసపోషణ 


ప్రశంసనీయములై, మనోట్టములై యున్న. ఉదాహరణకు ' దుఖ రసము 
లోని గతిక 





: 'వాలేరు' క్‌ త nm 





1558 డా॥ తక్కళ్ళ బాలరాజు 
“పన మబ్బే లేదు, పైరు గాలే లేదు 
వుండు వేసవి లోన మాడిపోనేలా 
రాలిపోవే మొగ్గా - రాలిపోవమ్మా ! 
ఇన్నళ్ళు తన (ప్రేమ కన్నీటి ధారచే 
నిన్ను పంచినావాడు నిరయాత్మకుడయ్యె 
ఏలనే బ్రతుకింక రాలిపోవమ్మా! 
లావణ్యమే పోయి జీవనంబే అర . 
చీడ పట్టి కృశించి చితికి పోనేలా 
రాపోవే! నేడే రాలిపోవమ్మా!?? * 
ఇక హాస్యరసం. ఇది నవ్వు నుండి పుట్టినట్టి రసము. ఆనందమును 
కలిగించునది. నవ్వించునది. ఇది కూడ “పాలేరు నాటకంలో కనిపి స్తుంది. 


రచయిత భీమన్న ' పాలేరు రూపకాన్ని రసభరితంగా రచించాడు. అందులో 
ఓ హాస్య పాట: 


“ పట్నమెల్లి పోదామె నాబుల్లి సీతా! మనం 
"పెళ్ళి చేసుకుందామె నా చిట్టి సీతా ( 
పట్నమెళ్లి పోదాము 
పెళ్ళి చేసుకుందాము . 
పని చేసుకునీబం. 
గారంలా బతుకుగాము 
వాంటి నిండ నగలెడతా, బంగారు బొమ శ్రీస 


కంటి నిండ కనబడలా, పువ్వుల గొమ్మా. 





1. 'పాలేరు నాటకం - 87 వ పుట 3, "వదన సాలుకు తమి తు . 


159 వోయి భీమన్న రూపకాలు - తాత్తిక చింతన 





బోయి భీమన్న కే "లం రూపకల్పన యందే కాదు; భావ చిత్ర 
యందునూ అసమాన్యుడు. ఇతను చిత్రించిన మరో హాస్య ee ప్రగళ 
రూపకంలో చూస్తాం. 


“బారిందే పెట కొంగు జంగుపిల్లి 
_ ఊడిందే రైక ముడి ఊసరవెళ్ళి. 
నీ కళ్ళు 
నేరేడు పళ్ళు 
నీ వొళ్ళు 
గులామి ముళ్ళు 
కుదిరింది బేరం సందులో 
ఎక్కింది దారం 'సూదిలో 
తలకు బండ _ 
మొలకు జెండ | 
_ మొగసిరి మొనగాడు. 


మొదలెడితే గిజిగాడు? 1. 


ఇక పోతే బోయి భీమన్న ( రూపకాలలోని కథను ఓ ప్రక్కన వుంచి 
ద్యాలు పాటలు మనం విన్నప్పుడు గాని చదవినప్ల పుడు గాని పొందే. 
ల్సి గురించి వివేచిస్తే మనకు కొన్ని వేషాలు తెలుస్తాయి. 






్‌ం- | 4ఉవ పుట 


160 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన జా 





1. రస హృదయుడైన పాఠకుడు పాత్రల్గొ తాదాత్య్యాన్ని భజించి 
రసానందాన్ని పొందుతున్నాడు. 
2. సాహితీ హృదయుడిందులో అలౌకికార్డాల వెనుక ఆధ్యాత్మిక భావన, 
చేస్తున్నాడు. . . 
3. ._ పాఠకుడిందులో ప్రాతిభాసికమైన స్టితికంచే అతీతమైన 
ఆత్మానందస్టితిని అందుకోగలుగుతున్నాడు. 
4. _ భీమన్న రూపకాలలోని తాత్త్విక చింతనని గ్రహించి పాఠకుడు గాని, 


(పీక్షకుడుగాని ఆ తత్త్వం వెనుకనున్న సచ్చిదానంద రసానుభూతిని 
పొందుతున్నాడు. 


ముఖ్యంగా బోయి భీవున్న శృంగారమును, హాస్యరసమును, 
వీరరసవలయను అద్భుతంగా పోషించాడు. తాత్త్విక గేయాల ఆధునిక 
అం(ధ్రకవులలో బోయి భీమన్న కొక ప్రత్యేక స్థానం కలదు. 


“రసేనైవ సర్వం జీవతి కావ్యం. 
నహి రస శూన్యం కావ్యం కించి దస్తి 


రస ఏవ వస్తుతః ఆత్మా.” 


భీమన్న శిల్ప వైభవం 
అలంకారికులు కావ్యమును “దృశ్య మని, “శ్రవ్య” మని రెండు 
విభాగాలుగా చేశారు. దృశ్యమనగా చూడదగినది, శ్రవ్యమనగా వినద గినది. 
డా.బోయి భీమన్న గారు దృశ్య నాటకాలు వ్రాశాడు. దృశ్య నాటకములకు 
పర్యాయప పదం రూప పకాలు. వీరి ప్రతి 1 రూపకాములో పాటలు, పాద్యాలు 


" ఉన్నాయి. అందువల్లనే ఇవి సాహిత్య సంగీత సరస రా రకాలు పఠితలకు 
| పకక త్మ 


క్రీశ. 1880లో వావిలాల వాసుదేవశా స నృ; గారు “నందక రాజ్యం”. 
అను తొలి తేటగీతి పద్య స సంభాషణగా నాటకం వ్రాశారు. వీరి రచనలు దృష్టిలో 

_ నిలుపుకుని నాటి. ప్రజా సమస్యల్ని కవిత్వానికి ఇతివృత్తంగా స్వీకరిస్తూ 
_ కవిత్వాన్ని వాచ్యమాధ్యమంగా కాకుండా ఓ ధ్వని గర్భితంగాభీమన్న రూపకాలు 

(వ్రాశాడు. అంతే: కాడు వీరి నాటక సాహిత్య శిల్ప వై వైభవంలో ఒక విధమైన . 

॥ ప్రత్యేకత కనబడుతుంది. న. వీరి రచనలు పరిశీ లిస్తే మనకు ఈ దిగువ విషయాలు 
_ తెలుస్తాయి... 
1. పటములో తెలిపిన విషయమంతా ఒక  సమర్పుడైన క కవి తన భావ. 


చిత్రణ కోసం, రచనా రక్తి కోసం ఉపయోగియే సన్‌ (Plan) లాంటి సహార 
-. శిల్చమని భావించవచ్చు. 





162 బోయి భీమన్న రూపకాలు - తా త్విక చింతన 






es ఉత్తమ దృశ్యాలు కథను మధ్యమ 
రుషంలో చెప్పే పే. రుషంలో 

విధానం స ఏథానం 

(థ్రిల్‌ సస్పేన్సు 

పథమ 
కథానాయకుడు లేక య. 
కథానాయికా పరంగా వర్ణనలు ప | 
చే ప్పే విధానం ఇక వితానం 


బోం యి భీమన్న రచనలో శిల్పం అంతర్లీనంగా మిళితమై ఉంటుంది. 
అంటే వూలదండలో దారం మాదిరిగా అని చెప్పొచ్చు. శిల్పం అనే పదానికి 
సరియైన నిర్వచనం ఇవ్వడమే కష్టమే. శిల్భం అంటే ఒక జీవకళ. 

నేర్చరియైన చిత్రకారుడు ఒక చిన్న బియ్యపు గంజపై గాంధీగారి 
బొమ్మ వేశాడు. అది సాలార్‌ జంగ్‌ మ్యూ జ జియంలో నేటికినీ చెక్కుచెదర 
కుండా ఉంది. బియ్యపు గంజుపై పై బొమ్మ వేయడం మహాద్భుతం అనేది ఎంతో " 
చిత్రమైన విప షయం. అలా విచిత్రంగా, అద్భుతంగా వ్రాయండం అనేది ఒక 
శిల్హుం. ఇది ఒక విధంగా రూపం లాంటిది. ఆకారం లాంటిది. ఈ రూపం, 
ఆకారం సహజమైన. వరాలు. అవే సహజమైన అందాలు కూడా. + శిల్పం i 
సహజమైన అందమైతే అది స్వతః లభించవలసిన సంపద. 
శిల్ప పరమైన కొన్న ముఖ్య వి యాలు: . 
1. సమర్థుడైన శిల్పి చెక్కిన రాతి బొమ్మలో జీవకళ ఉంటుంది. ఆ ఆ జీవకళయే కస 
శిల్పం. భ్రమ, భ్రాంతి! కల్లిందేది ల కవి తన న అ ప్రతిమానమైన 
కౌశలాన్ని ప్రదర్శిస్తాడు. . క. 








163 





2; కథానాయకుని లేదా కే పరంగానో కథ చెప్పడం. ఉత్తమమైన 
శిల్బమైతే ఆ శిల్పాన్ని బోయి భీమన్న “పాలేరు నాటకంలో కథానాయకుని 

పరంగా అద్భుతంగా కథ సాగించాడు. 

3. కథ ఎక్కడి నుండి ప్రారంభమైంది తిరిగి ఆ కథ ఆక్కడికే వచ్చి 
ముగించబడటం అనేది మరోకరకమైన శిల్ఫం. 


ఉదాహరణకి : జ 


స “ దున్నపోతు దున్నపోతు ! దుక్కిలెందుకు పన్నవ్‌ ? 
. వ పసులోడు కాయంది నన్నేవుంటవ్‌ 
షం పసలోడా, పసలోడా 1 పసులెందుకు కాయవ్‌ ? 
“పటేలు జీతమియ్యంది నన్నేమంటవ్‌ 
| పటేల! పటేల 1 జీతమెందుకియ్యవ్‌ . 
( . సోల దొరకంది నన్నేవముంటవ్‌ ? 
పోల పోల | ఎందుకు దొరకవ్‌ ?. 
వై “వక్తి చెక్కంది. నన్నేమంటవ్‌.. 
- వడ్గోడ్కా వడ్డోడా. ఎందుకు చెక్కవ్‌? 
వ. బాడిసె తెగంది నన్నేమంటవ్‌ 
౨ బాడిసె బాడిపె ఎందుకు తెగవ్‌ ?. 
గ కమ్మరోడు పర్వంది నన్నేమంటవ్‌ 
. కమ్మరోడా, కమ్మరోడా! ఎందుకు వర్వవ్‌ స 
ఖ్‌ తిత్తి ఊదంది, న్‌, వన్నేమంటన్‌ -.. 





164. బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 





తిత్తి తిత్తి! ఎందుకు ఊదవ్‌?. 
దున్నపోతుచావంది, నన్నేవుంటవ్‌*? 
వై కవిత దున్నపోతుతో ప్రారంభించబడి దున్నపోతుతో ముగించబడినది. 


4. నాటకం కొన్ని రంగాలుగా విభజింపబడుతుంది. ముఖ్యంగా ఆ రంగాల 
పరిశీలన ఇలా వుంటుంది. 


మొదటి రంగం పూర్తి కాగానే రెండో రంగాన్ని అవే పాత్రలతో 
కాకుండా వేరే పాత్రలతో మొదలు పెడితే అప్పుడు రచన బాగా రక్తి కడుతుంది. 
ఈ రక్తి కట్టడం కూడా ఒక శిల్పమే. ప్రేక్షకుడు, పూర్తయిన మొదటి రంగంలో 
జరిగింది చూసి అదే. టెన్షన్‌లో రెండవ రంగాన్ని కూడా చాలా అసక్తిగా 
- చూస్తాడు. ఇక రెండవ రంగ, ముగింపు కూడా ఓ రకమైన సస్పెన్స్‌తో పూర్తి. 
చేసి, ఎక్కడైతే మొదటి రంగం ముగుస్తుందో అక్కణ్ణుంచి మళ్ళీ కథ 
ప్రారంభించి, దాగిన సస్పెన్సు విప్పి మళ్ళీ ౩ మరొక సస్పెన్సు, ముడివేసి వేరే. 
రంగంలోకి ప్రవేశించాలి. ఇట్లా నాటక రచనలో ఒక రకమైన శిల్పాన్ని అంటే 
టెక్నిక్‌ని ఉపయోగించడం ఆంగ్ల రచయితల రూపకాలలో గమనిస్తాం. 
ముఖ్యంగా షేక్స్‌పియర్‌ నాటకాలలోనూ మరియు బెర్మార్ట్‌షా యొక్క రచన 
“ఆర్మ్‌ అండ్‌ ది మ్యాన్‌” నాటకంలోనూ చూస్తాం. అదే మాదిరిగా బోయి 
భీమన్న రూపకాలలోనూ ఈ షవరు కనిపిస్తుంది. 


"An image is that which presents an intellectual and | ' 
. emotional complex in an instant of time" అన్న మాటలకు _ 
అక్షరాలా ఉదాహరణ ప్రాయమైన కవితలు భీమన్న రచనల్లో కనిపిస్తాయి. 


నిర్మాణ శిల్పంలో ప్రత్యేకత కలిగిన “పాలేరు! ల! అ 


Ss Br యాం ( వాడాదూనా? క ం ం 
1. దివి 280౦;0.౨| “ఉదయం” దిన పత్రికలోని ' ఆధునిక తెలగు కవిత్వంలో శల్ప స్పై దృష్టి 
= నూతన ళ్‌ - మా సంలో er 


165. డా॥ తక్కళ్ళ బాలరాజు 





“పుణ్య భారత భరతీ పుత్రులార 

కన్న బిడ్డ లజ్ఞానాంధకారవుందు 
ఒకరి నొకరు పట్టి కొట్టుకొనుచుండ = 
విద్య అనియెడు కాగడా వెలుగు జూపి 
ఏల రక్షంచుకొనరు మీ బాలికులను”” 1 


"ఇలా భీమన్న సామాన్య విషయాన్ని అసాధారణమైన తాత్త్విక ఉపమానంతో 
గంభీరంగా చెప్పాడు. : Ser 

= తాత్త్వికంగా ఆలోచించ నపుడు sds జ్ఞాన వర్గం 
జ సామాన్యులకు సుబోధకం కాదని భక్తి మార్గం అందరకీ అందుబాటులో 


మ్‌ ఉంటుందని భావించి తన రూపకంలో ' ధ్వని ప్రధానమైన పాటలు, పద్యాలు 


క అ స ' ఉదాహరణకు : 


“అకట దూలీ అలసీన బ్రతుకున. 

ఆకే ప్రాణము - దేవా! 

కాలే కడుపుకు - “మండే: నూడిద 
5 కమ్మని కూడో - - దేవా? 2 2 


ఇక అభివ్యక్తి వ వాహికలు లేకపోతే. రచన వట్టి వచనమై పాతుందనే 


స్పష్టమైన భావన డా. భీమన్న గారికి ఉండటానికి తాను  ్రాసిన Sa పద 
పాదాలు ౨ సాజ్యం చ చూడండి - nN వ మ. న. య. 





వాతెసు దాపకంలో - 


19వ పుట 2. “పాలేరు రూపకం > 14 వవుట శ, 


166 _ బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 





““ ఈ యెడిరిలో మబ్బు నీడలా 
ఓయాసిసులా దేవా! 
నడి సంద్రములో జడి వర్షములో 
నౌకాశ్రయమా దేవా! 21. 


ఒక రచనగానీ, కవితగానీ పఠితల మీద ప్రభావం చూపటంలో 
అందుగోని అభివ్యక్తీ, శిల్పివూ ప్రధాన పాత్ర వహిస్తాయి. ఏ నాటి 
సాహిత్యంలొనైనా ఇవే Gres పరిశీలన వ్ల కలిపాక అ, 


“ఆయం నిజః మరో వేతి - 

Fr గణనా లఘు చేతసాం 
ఉదర చరితా నాన్తు శ 
వసుధైక కుటుమ్బకమ్‌” . 


| వీడు నావాడు, పరాయివాడు అన్న భావన సామాన్యులకు మాత్రమే = 
తడ! ఉదార పురుషు షులకు ఈ విశ్వం ఏక కుటుంబంగానే దర్శనమిస్తు సుంది. 
మహాకవి డా. os రచనల్లో ఈ పరమాదరణీయ' భావమే క 


వహిస్తుంది. 
“విశ్వ ప్రేమి - "భీమన్న రచనల్లో కనబడే ౩ మరొక విశేషం. సృష్టి 


సమస్తాన్ని ప్రేమ దృష్టితో వీక్షించడం నే ప్రకృతి సౌందర్యం ఆ ఆయన న 
లల విప్పుకుని కనువిందు చేస్తు 





1. “పాలేరు రూపకం -' 29 వ పుట. 


167 డా! తక్కళ్ళ బాలరాజు 
ఉదాహరణకు : 





“ఆకు రాల్చి ('మైోడైన తాటాకు కొంప 

ఆట్టె యున్నది వికసింపనైన లేదు. 

తమ్ముల మొగాలు ఇంట భత్యమ్ము లేదు 
jE అతు మాఘమ్ము గాకు? * 


ee ఇలా చెప్పే తీరును, (Way 0f 8/16) అదే శెలిని బాపు గీసిన 
. " బొమ్మలా, దేవులపల్లి లలిత లలిత పద చలితంగా, శ్రీశ్రీ) కవితఘోషలా 
య్య విలక్షణమైన శిల్భంతో క కవితా సృష్టి చేయడం కొద్ద మందికి మాత్రమే సాధ్యం 
3a అట్టి క కవుల కోవలో శిరః శిఖరీయమానుడు డా. బోయి భీమన్న. 
“వీరి కావ్యాలలో జీవిత చిత్రణ కళ్ళకు కట్టినట్టుగా సహాజ గంభీరం 
గానూ 'పూలమాల గూర్చినట్టు గా స ఉంటుంది. ఈ కవితను 
స్ట్‌ పరిశీకించండి. 

వ. సం స / “కప్పుపై ఆకులన్నియు గాలికెగిరి 

ఎ పోయె, వానే కూలిపోయె గోడ 
౧. ఎండి పోయిన శ్రమైకుని గుండె వోలె. 

వ. క్రూర దారిద్ర్య మీ యింట కొలువు తీర్చె: = 

గొ శ అక్షర విన్యాస, శీర్షికా చమ్కరాల నుంచి భావచిత్ర, ధ్వని ప్రతీకల 

. వరకు అభివ్యక్తి సౌందర్యాన్ని ఎన్ని రీతుల్లో గ్ల సాధించవచ్చునో ఆ అన్ని రీతులా 
కవితాపారమార్టికతనుసాధించిన . కవి డా. బోయి భీమన్న. తెలగు సాహిత్య 


వినీలాకాశంలో “ఉజ్వల తార గా వెలుగగొందుచున్న గబ భాం కుటు ల 
డా. బోయి ళ్‌. 


1. కూవిరాజు రూపకం - 8 వే వుట 2) “పాలేరు నుండి పద్మశ్రీ వరుకొ - దఆ4 వ ముట 


168 బోయి భీమన్న రూపకాలు - తాత్విక చింతన 





వీరి రచనా శిల్పం రంగుల్లో ముంచి కుంచెతో బొమ్మ గీసినట్టు, 
తెరమీద బొమ్మ కదలాడినట్లు పఠిత మనస్సును అలవోకగా ఆకట్టుకొంటుంది. 


భీమన్న “పైరు పాటి” రూపకంలో కథానాయకుడు “శ్రీవత్స కు 
ముళ్ళు గుచ్చుకొన్న సందర్భములో కారిన నెత్తురు బొట్టు గూర్చి- 


“గొబ్బి ముల్లు కాబోలు 
గుచ్చుకొన్న దా వ్రేలికి 
గూకుతున్న పొడ్డల్లె 
పాకిందదే నెత్రుబొట్టు” * | 
భావ సౌందర్యానికి ఆటపట్టైన “పైరుపాటి లో శ్రీవత్స 
కథానాయకుడు తన ఆరాధనా భావభారతిని తలపులలో అభివ్యక్తం చేస్తూ 
వ్యంగోక్తిలో చెప్పిన ఈ క్రింది పంక్తులు భీమన్న అద్భుత భావ చిత్రణా పరిణితిని 
వెల్లడిస్తున్నాయి. 


“* (ప్రత్యక్షంగా తానై. 
వచ్చిన శిల్ప భారతిని. 
- తలపైన లేక అజం క 
తా గుహలకు పర్వెత్తితి 
చిత్తంలో ప్రతి దెబ్బా 
స్తుత్తి దెబ్బగా వులచన 
.మానవమూర్తిని మించి 
వుహిత శిల్పవేంమున్నది 





1 'పైగుపొటి నూపకం- |7 వ పుట 





69 డా॥ తక్కళ్ళ బాలరాజు. : 
చాలు, చాలు ఇకనైనా 
_. చాలింతును స్వప్నయాత్ర 
స్పేహరూప వసంతాన 
చేకొందును మధు పాత్ర 1 


బోయి భీమన్న * “పెరుపాటి” లో పెక్కు వర్ణ కవితలను ధ్వని 
వైవిత్రితోను, భావ వరిపుష్టితో నూ చిత్రించి ప్రత్యేకతను నిరూపించుకున్నారు 


సీ.“  తలిరాకు కిటికీల దరిజేరి యేపు చూ. 
ప పులు మాటిమాటిక పలుక రించు. 
సో పే చూపులా అవి? కావు సూటిగా నాయాత్మ 
౧. ఫారసమ్మును వీల్చుషట్పదములు 
ee చెంగల్వ మోవి చీల్చిన కావి లేనవ్వు 
ఎండలు గాయు నా గుండెలోన 
గుండె కాదిది - హోవుకుండము, పలుకొక్క 
వేతి బొట్టుగ మండు..నిప్పులందు 
_ నీరజాస్య నాకు నిత్యాగ్ని హోత్రమై 
= నమిలి మ్రింగ పాగె నన్ను. 
క యజ్ఞమందు. ప్రాణాలను యజించి 
సోమ పాన మగుదు సుదతి పెదవి? 2 
పద్మశ్రీ బోయి భీమన్న ““రాగవాసిస్టంా నాటకంలో వసిష్టుని పాత్ర 
ద్వారా అరుంధతిపై గల ప్రేమను ఈసీ పిస పద్యంలో అద్భుతముగ, చిత్రించి 
పఠితల మనస్సు స్సును రంజింవజే + శాడు. వీరు చెప్త స భావలలో "కొన్ని పాతవే, 





1) “పైరుపాటి రూపకం 62 వ పుట 


[క meen -'కిఅ వే వుట 


170 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 





కొవచ్చు. కానీ వాటిని వ్యక్తం చేయడంలో విరి భావవైశిష్ట్రం కొత్త కాంతులతో 
ద్రీప్తీవంతమవుతుంది. ““రాగవాసిష్థం'” లో సంధ్య పొత్ర ప్రత్యేకమైనది. 


“ళ్ళి పందెరలోని మల్లె పువ్వువు నీవు 
మింటి జంటలలోని మేటి తావు నీవు 
పార్వతీశ్వర మిధున ప్రతిబింబ దీప్తితో ' 
పాలించవే తల్లీ పతి గూడి జగము? * 


మళ్లెపూవుతో అరుంధతిని పోల్చడం అతి  ప్రావినమైన ఉపమానం. 
ఈ భావననే కవులు పక్కు అలంకారాలు ద్వారా వ్యక్తం చేశాడు లోగడ. ఆ 
_పోకడలోనే డా .భీమన్న భావధార జాలువారినప్పటికీ 'మింటి జంటలలోని 
మేటి తారవు నీవు” అని చెప్పడంలో నవ్యత చోటుచేసు కుంది. 
ఇక ప్రగతి అనే రూప పకాన్ని పరిశీలించుదాం. బోయ భీమన్న ఈ 
రూపక పీఠికలో “తనతో పాటు తన సమాజాన్నీ జాతినీ శ్రేయోనూర్లం లో 
నడిపించడానికి చేసే కృషి వల్ల లభించే సంపూర్ణ సత్ఫలితమే ప్రగతి అంటాడు. 
నిజమే ఈ నాటకం కళా] సౌందర్య Sees అందుకు నాకరా _ 


“రాతి నుంచి రమణీయ: శిలమా 
ముట్టి నుంచి మాణిక్య దీపమా ఇ. 

ఎవరే, ఎవరే మీరు! 

ఇంత శోభ నెట తెచ్చారూ?. 


బురద పొలమె పరమాన్న కలశమా. 
పచ్చిక బీడె పాల మీగడా 





. . 1.*రాగవాసిష్టం' రూపకం- | 1కివపుట ..-.. 





171 డా! తక్కళ్ళ బాలరాజు 
ఎవరే, ఎవరే మీరు! 
ఇన్ని రుచులు మాకిచ్చేరు ? 
' చేతి డ్రేళ్ళలో స్పజనా శక్తీ 
భావ వీధిలో ప్రతిభాదేవీ 
ఎవరే, ఎవరే మీరు! 
ఇంత ప్రగతి సాధించేరు? * 


. వుహాకవి భీవున్న తన భావ గాఢతను కేవలం వాచ్యంగానే 
- అవిష్కరించక ధ్వన్యాత్మక శిల్పంతో రమణీయంగా అభివ్యక్తంగా చేశాడు. 
గుణాత్మక కవితాశోభకు డొ! బోయి భీమన్న కవితలు మానవతా పరిమళ 
"భావ పారావారాలు. ma 

“ప్రగతి రూపకరిలో బోయి భీవున్న బ్రతుకు మాధుర్యాన్ని 


అక్షరక్షరంలోనూ ప్రత్యక్షం చేస్తూ  ఆశాహ్వాసుదీపికల్ని as 
చేశారో గమనించండి. -. 


“కలలోనే జీవించేవా 
కలల నుంచి మేల్కోవా? 
కలలు తుడివీ కళ్లాపు చల్లీ 
విరివై సి6వై విరియవా. 
కలలను వులిపి కళలుగా నిలిపి . 
కల కాలము మన లేవా? 
. శిలయే నీవా శిల్పము కావా 
గతిలో ప్రగతిగ పదమిడవా 


వావ కా! | me 


!.“ప్రగతో రూపకం -6 వ పుట 





172. బోయి భీమన్న రూపకాలు - 11 త్రిక చింతన ౯ 
కలలే కళలై, ఉలులే పులులై 
శిధిలాలయమై చెదరి పోదువా 

మనిషి కావా, మధువులు తేవా 
జాతికి జీవనమీవా??? * 


ఈ విధంగా సాదృశ్య పరంపరతో సన్నివేశాన్ని పఠితకు ప్రత్యక్షం 
చేయడమే కాక ఆ ఘట్టానికి రసస్ఫూర్తిని | కలిగించారు బోయి భీమన్న. 


తక బలంగా, గాఢంగా చెప్పటంలోని కవి సామర్ధ్యం వ్యక్తం 
అవుతుంది. భావం పాతదే అయినా చెప్పే విధానం లోనే కవి (ప్రత్యేకత 
- వెల్లడవుతుంది. భీమన్న సంగీత నృత్య నాటకం “మానవుని మరొక మజిలీ” 
లో ఈ ప్రత్యేక కవితా చిత్రణను గమనిస్తాం. పదాలు, భావాలు కదను 
తొక్కుతూ ఒక అపూర్వమైన అనుభూతి విభూతితో జిజ్ఞాసువులను 
పరవిశింపజేస్తాయి. ““వాగర్జాయ వివసంపృకౌ”” అన్న కవి కులగురువు 
కాళిదాసు భావాలకు ఈ పంక్తులు పట్టాభిషేకం చేసివిగా ఉన్నాయి. కవి 
సృజించటమే కాదు; ఆ సృజించి పద పెన్నిదులు జన జీవన శ్రేయోగమనానికి 
జీవన గంగా సుధా క్షేరాల్ని అందించ గలగాలి. అప్పుడే. కవి వాక్కు 
స్థాకమయ్యేది; కార్యం oe భీమన్న తాత్విక బంధనా 
పరిపూర్ణతకు ఈ కవితలు స్థాయీ దీపిక 


“రుం-రుం- రుం-రుంకారంతో 
కదిలిం దదిగో కైలాసం. _ 
ఘజ్‌-ఘట్‌.-ఘణ్‌-ఘంటాధ్వనిలో | 
దుముకిం దదిగో ద్యోగంగ : 





* హగతి గూవకం జల దు పుట. We 





1 173 డా! తక్కళ్ళ బాలరాజు 

. - కుహ్‌-కుహ్‌-కుహ్‌ కుహ్‌ కుహీరవంతో 
వాసించిందదె వాల్లభ్యం 
చిట్‌-చిట్‌- చిట్‌- చిట్‌- విన్మాధురితో 
 ఛిందిందదె పర సౌందర్యం 

_ కలకల విసిరిందదిగో విశ్వం 

క జం జల కురిసిందదిగో అమృతం 

..... వెలవెల బోయిందదిగో రాత్రి 

ట్‌ హు తెల సారిందిదిగో భా! 


బోయి భీమన్న కవిత్వంలో శబ్ద ప్రయోగం ఒక కళగా భాసిస్తుంది... 


వు ( ఒక క రమణీయమైన అర్ధ స్ఫూర్తిన్ని వెలారుస్తుంది. అలాంటి కవిత “మానవుని 


"మరొక మజిలీ లో కనిపిస్తుంది. ప్రకృతి తత్వాన్ని తెలిపే పాత్ర “స్వయం . 
వ. ప్రభా. ఈపాత్ర భీమన్న భావ వ్యక్తకరణ విశిష్టతకు దర్పణంగా నిలుస్తుంది. 


౫ _“తిమిరాల కోమరు పందిరులలో, నాస్వామి ' 
' చెలగి నీ చిరునవ్వు చివురించెరా. 

“నీ కోర్కె (క్రొమ్మెరపు నెరసులో, నా స్వామి. 
వ్వ రాజీవమే వికసించెరా! ల 
వరదయై పారు నీ కరుణలో ో స్వామి 

న. సరసమైన వాగుండె స్పందించెరా 
(= పక్వమై యున్ననా ప్రణయాన, నా = స్వామి 
స రమ్యమైన నీ వీ యేపె  రాణించెరా! (|. 





! “మానవుని మరొకమజిల్‌' రూపకం - 5 వ పుట . Sr న ఆల 


. 174 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన = 





రస్యమౌ నీపరీరంభాన, నా స్వామి 
పులకించి భూదేవి పుష్టించెరా 
నీ రసాస్వాద నా స్పారమై, నా స్వామి 
(శ్రీదేవిగా వెలసి |క్రీడించెరా?? 1 


డొ బోయి భీమన్న శిల్ప కొతత అభివ్యక్తి ఆంతర్యాన్ని బాగా 
గుర్తించాడు. ఇతను దేశభక్తిని దృష్టిలో పెట్టుకుని “చిత్ర కళా ప్రదర్శన? 
అనునృత్య నాటికల సంవుటిని రచించాడు. అందులో “సుభాస చంద్రుడు” .. 
' రూపకమొకటి. దానిలోని భావావేశాన్ని గమనిస్తే హో 
“పారతంత్ర్యపు గాఢాంధకారవుందు = 
పర్వ చంద్రుడు తోచె సుభాస చంద్రు. 
డిక తరింతు నుషస్సు వీక్షింతు నంచు 
భారతము దాల్ఫొఆనంద భాప్ప శతము: స్ట | 
పద్మశ్రీ బోయి భీమన్న తాత్త్విక చింనను పరిశీలించినప్పుడు వీరి 
సాహిత్య వాతావరణంలోని “స్త్రీ పవిత్రమూర్తిగా కనిపిస్తుంది. ఆమె బాహ్య 
సౌందర్యానికి కాక ఆంతర్య సౌకుమార్యానికి ప్రాధాన్యత నిస్తాడు. ఆమెను 
గౌరవాదరాలతో ఆవలో కించిన ఉదార చింతనాపరుడు డా భీమన్న. వీరి 
.. “విత్రకళా వ్రదర్శన రూపక సంపుటిలో నున్న 'చాండాలిక” రూపంలో నాయిక 
చేత చెప్లీ ప్పించిన కవిత చూవినవుడు స్త్రీ ఎడ er గౌరవం తెలుస్తుంది. 
Wr “ఎక్కడి వీ వూహలు నాకు un 
అనంత విశ్వంలో అదుకొంటున్ను 
అందమైన న భావాలన్నీ 





1. “మానవుని మరొకమజిలీ' రూపకం - 7 వవుట. .. 2:'నుభాస చంద్రుడు" రూపకం - 
ue వపుట వ Rate 


దర్శనమిస్తున్నాయి 


- నా మేల్కొన్న చిత్తం కంటికి 
ఆడదై పుట్టిన అదృష్టం నాద్‌” 1 





ఈ విధమైన అపురూప భావాలతొ స్రీని పురుషుని కంటె ఉన్నతంగా 
' చూపాడు. కనుకనే భీమన్న రచనలందు (స్త్రి పాత్రలు గొప్ప పాధాన్యం 
స. వహిస్తాయి. వీరి కావ్యలందు స్త్రీలు ధైర్య సాహసాలకు పట్టుగొమ్మలు. 


మొత్తం మీద నాటక కర్త బోయి భీమన్న తాను నమ్మిన సిద్దాంతాన్ని 
సహజంగాను, పౌందర్యో పేతంగానూ ప్రతిపాదించగలడు. భీమన్న “ఆది కవి 
వాల్మీకి” నాటకంలోని కవితలు, ఆయన కవితా హృదయానికి సూచికలు. 
“రాముడే పురుషుడు సీత (ప్రకృతి యౌను 
ప్రణయ ధర్మాల మద్య పోరాట మిద్ది? * 
-“శోకమునకు ఇంత లోకమేలెడు శక్తి 
ఎవరి వలన కలిగే ఏల కలిగె??? ౩ 
. ఈ పద్యంలోని కవితాంశ పాఠకుని హృదయాన్ని ద్రవీభూతం 
చేస్తుంది. వీరి రచనల్లోని “కరుణా రస రాధాన్యాన్ని కళ్ళ ముందుకు తెస్తుంది. 
మానవత్వ మనుగడకు కొత్త గూడులను నిర్మిస్తుంది. 
కవి స్వతహాగా జన్మిస్తాడు తప్ప ప్రయత్న పూర్వకంగా ఏవ్యక్తీ కవిగా 
రూపొందలేడన్న విషయం  భీమన్నకు బాగా తెలుసు ప్రావీనాలంకారికుల 
భాష్యమూ ఇదే. కవి వలెనే యోగీ జన్మతః రూపాందుతాడంటారు భీమన్న. 
ఈ ఉద్దేశ్యంతోనే ఆధ్యాత్మిక మనస్కులై అంతర్ముఖుడైన బాలయోగి జీవితా న్ని 
నాటకంగా రూపొందించాడు. పద్యాలూ, గేయాల సమ్మి శ్రితమీ నాటకం. 


'కాండాలి' రూపకం - 152 పుట - - 2. 9, భీమన్న సాహితీ ప పష్టిట మూర్చ: కలంచిళ- ! ఆరా వ 





176 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన = 
““ఎవరు వెలుపల లోపల ఎవరు తలప 
ఎవరు తనవారు పెరవార లెవరు ధరణి 
తనకు రాధకు వుధ్య బాంధవ్యమేమి 
ప్రాణమొకటన్న బ్ఞూనమె బ్రహ్మతాను**. 


ఈ కవితలో పదలాలిత్యము తో పాటు, పద గాంభీర్యమూ వుంది. ఇంకా 
వెదిక సాంప్రదాయానికి సంబంధించిన సాహిత్య సంపర్కమూ వుంది. ఈ 
విధంగా వెదిక వాంజ్మయంతో టి తన అనుబంధాన్ని, అభిమానాన్ని అభివ్యక్తం 
చేసుకొంటాడు డా బోయి భీమన్న. 


అవిచ్చిన్నతా గుణాత్మకమైన నవ్య లక్షణాలు (ప్రతిభావంతంగా 
ద్యోదకమైనపుడే ప్రగతి భావం ప్రాదుర్భవిస్తుంది. ఆధునిక తెలుగు కవిత్వంలో 
_ఈలక్షణం ముమ్మరంగా కనబడుతుంది. క్రప్‌షెంకో "We should not con- 
fuse tradition with stagnation" అని అంటూ కళా స్పష్ట సంప్రదాయమూ 
goes in hand in hand the appearance of new form and processes' 
అని ప్రకటిస్తాడు. వీటి నెవరు సాధిస్తారన్న దానికి ఆయన The progressive 
development of art is to a great extent a hide of the artistic 
discoveries made by individual talented artistes" అని సమాధానం 
ఒక నూతన దర్శనంలోనూ, అభివ్యక్తిలోనూ సాంప్రదాయమూ, 
ఆధునికతా రెండూ కలగలిసే ఉంటాయి. ప్రతిభావంతుడైన కవి, నూతన 
అభివ్యక్తి పద్దతుల్ని అన్వేషించగలుగుతాడని పై విమర్శుకుని ఆంతర్యం. బోయి 
భీమన్న కవితా పోకడకు ఈ సలుకులు బహుదా అన్వర్థాలు. 





TP 


ఎ సాం. శ LD న. uw" టి వ న మే?! 
పరే గా సగ దాట అ 1 కంటు ముడు Cer 
f స nila చా 





తత్త్వవేత్త అయిన బోయి భీమన్న విద్యార్థుల జీవితానికి తోడ్పడే 
“అసూయా” అనే రూపకం ఒకటి వ్రాశాడు. అందులోని భావజాలాన్ని 
చూడండి. 


bem న 'సత్యముగ చూప జాలు నొకడు 
లేని అపవాదులెన్నాకల్పించు వొకడు 

' మంచివానిని పడ[ద్రోయ నెంచునొకడు 

ప్ర మావనత్వము నాశనమయ్యె నేడు? 1. 


_ తాను వివిధ జీవితానుభవాల్నీ, ఆశించే మానవతా విలువల్నీ తన 
ee ను అ సౌందర్యం ఉట్టి ట్రీపడేట్లుగా అనుశకరః చేస్తాడు. 
ద "డా బోయి భీమన్న... 
మతాచారం ముఖ్యం కాదు. నైతిక జీవనమే ముఖ్యమన్న తా త్తిక 
న్నే సూత్రాన్ని భీమన్న త న“పడిపోతున్న అడ్డుగోడలు” రూపకంలో 
ప్రతిపాదించాడు. ఇది వ్యంగ్య హాస్య రస భరితమైన రచన. భీవున్న 
కల్ళనావాకుర్యాదిక ఈ నాటకం ధ్వజకేతనం. 
విలక్షణ పద్య నిర్మాణ శిల్పంలో భీమన్న నేర్పు “జీవన రహస్యము" 
అనే వే కకక కనిపిస్తుంది. భీమన్న రచనా. దక్షతలో పెద్దన కు తమ్ముడిగా 
కనిపిస్తాడు. ఇరువది పంక్తుల చంపకమాల వృల్తాన్నిద్విరుక్షటకార ప్రాసతో 
డిపించిన అసాధారణ తీరు గమనించదగ్గది.. 
మొత్తం మీద భీమన్న తన కామాలన్నింటిలోనూ ఆశావాదానికి పట్టం - 
కట్టారు. విభిన్న మానవ కాంక్షల్నీ, వైవిధ్య 'స్రవృత్తల్నీ వెల్లడిచేసినా, మానవ 


గమనం శాంతి సుఖదాయకలై వై ఆ ఆశయ యానికి ప్రాధాన్యం ఇస్తాడు. 








! “అసూయ రూపకం- 167 వపుట ME nT 


178 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 





ఇంకా వీరి రూపకాలన్నీ కళాత్మకాలు. పద్యాలూ, పాటలతో కూడిన 
నవరసభరిత నిత్య సంస్కరణాత్మకాలు. వ్యంగ్యం, హాస్యం, శిల్పం ఒక దానితో 
ఒకటి పోటీపడి రూపక నిర్మాణ లత్య స సంసిద్దికి చేదోడు వాదోడుగా నిలుస్తాయి. 


డా. బోయి భీమన్న రూపకాలలో సమకాలీన సమగ్ర జీవితం కళ్ళకు 
కడుతుంది. మన చుట్టూ రోజూ ఎదురయ్యే సంఘటనలే సహజాతి స సహజంగా 
దర్శనమిస్తాయి. తెలుగు నాట డా! బోయి భీమన్నది రూపక 'రచనారంగంలో 
ఆనాడూ, ఈనాడూ, ఏనాడై నా అ(గ్రా సనవేం. కవిగా ఆయన పెరూ 


ఆరం ద్రతారార్భమే. 





భీమన్న సాహిత్య తత్వం 
తెలుగు సాహిత్య జగత్తులో సృజనాత్మక రచనా శక్తి, విమర్శనా శక్త శ్రక్తి 
కలిగిన వ్యకి పద్మశ్రీ, బోయి భీమన్న. ప్రముఖ తెలుగు పండితుడు, కవి, నాటక 
రచయిత, విమర్శకుడు అయిన డాక్టర్‌ బోయి భీమన్న అనేక గ్రంథాలు 
రచించాడు. ఆధునిక, సాంప్రదాయ రీతులలో కవిత్వాన్ని గ్రాశాడు. 


తొ భీమన్న రచనలు ఎక్కువ శాతం (పేమ, ప్రకృతి అందాలు, 

గ్‌ సమాజం వైపుకు మొగ్గు చూశే పవిగా ఉంటాయి. ముఖ్యంగా ఆయన 
- సాహిత్య తత్త త్వ త రసాదె దూర ఆయన వాసనంతటి విశిష్టంగా విలక్షణంగా బహుశ 
యే అధునిక కవీ వ్రాసి వుండడు. ఆయన బాల్యం నుండే కవిత్వ వ్రాయడం 
_ మొదలుపెట్టాడు. ఆయన ఆలోకనం ఎంతో విస్తృతమైంది; అధ్యయనం బహు 
విపులమైంది. డా: భీమన్న స్పృశించని ఇతివృత్తంగానీ, ఆయన ప్రయోగించని 
ప్రక్రియగానీ లేదు. 


బోయి భీమన్న భావుకతకూ, అభ్యుదయ దృక్పథానికీ, ప్రకృతి 
సౌందర్య చిత్రణకూ, ప్రణయారాధనకూ పూచిన పూబంతులు వీరి కవితలు. 


జాతీయ భావ తత్పరతతో పాటు, ఆంద్ర భాషాభిమాన తీవ్రత గూడా భీమన్న 
గారి కవిత్వంలో హ్‌ 





180 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 





“పచ్చని పొలముల పచ్చి బాలెంత మూ 
బంగారు తెలుగు తల్లి 

తీయని ఫలముల తీపి లేవమావిమూ. 
తీ దీయ తెలుగు తల్లి 

జీవ తటాకమ్ము శీతలచ్చాయవమూ ' 
శ్రీ లక్మి తెలుగు తల్లీ 

పుష్కలాకృతి అన్నపూర్ణమ్మ మముగన్న 
పూబోణి తెలగు తల్గొ 1 


ప్రణయాన్ని ప్రణవంగా ఆరాధిస్తున్న కవితోపాసకులు బోయి భీమన్న. 
ప్రణయ కవిత్వం తాత్త్విక శిఖర స్థాయి నదిగమించింది. ఇందుకు ఈ దిగువ 
కవితయే ఉదాహరణ: == = 


“ఎదలోనె నీవుండ 

_ ఎదుట చీకటి యేమి? 
బోర్లించు మా।త్రాన 
బొమ్మ యేమై పోవు ? 
మొగ్గ తొడిగిన మావి గున్న. 
ఫలవేమి 
Wes కాయకున్న?*? * 


ఈ కవిత ద్వారా మునకు కవి యొక్క మధుర బాధ యేమిటో 
ల తెలుస్తుంది. కవి ప్రేమమూర్తి, రసాదె ద్వైతి. 





“కూలిరాజు నాటకం - 7 ! వ పుట-2జ.'బొమ్మ' గేయ కావ్యం - ఆవ పుట 





ప్రేమను ప్రకృతి పరంగా వర్ణించి (స్త్రీ) పురుష ప్రేమ సమానమని 
ఇరువురి సమానత్వము అద్వైతమని “' రాగవాసిష్టంి” రూపకం ద్వారా భీమన్న 
తెలిపాడు. 
వీ పాద నిర్మల నీరేజములలోన 
5 ప్రకృతి చైతన్యమే పల్లవించె 
[ సీ తనూవల్లి కానేక భంగిమలలో 
ప్రకృతి శాబల్యమే పరిమళించె 
నీ ప్రసన్నేక్షణానీక రేఖలలోన 
— ప్రకృతి రాగములె రూపము ధరించె 
య సీ: మంజా మంజుల 'ప్రేమావతరణలో 
yp ర్రకృతియేనై నెజసారము తరించె. 
- నీవు ముందుకు పోవగా, నీడవోలె 
నిన్ననుసరించి వచ్చుచుండినది ప్రకృతి 
ప్రకృతి ననుస సరించిన త్వద భ్యర్థి నేను 
క అద్దరిని నీవు ప్రకృతి కిద్దరిని వేను [291 


కవి తనలో కలిగిన అనుభూతిని రస వత్త రంగా వెల్లడిస్తాడు. ఆ నేర్పే 
కవిని సామాన్యుని కంటె విశిష్టుణ్ణి చేస్తుంది. కవిలో కలిగిన స్పందన హృదయం 


నిండా వ్యాపించి తననే విధంగా, కలివివేసిందో మ. రమణీయంగా ఈ 
కవితలో చెప్పాడు. 


'వీకటి మాయ పార చిట్లి. 
ఎర్రబారిన నెత్తురు మడుగులో భన న 





సాల్‌! మ అడ అం 
iar ఎర్హం 


రూపకం - (30) వపుట) పాలేరు నాటకం 24 ణా ను 





182 బోయి భీమన్న రూపకాలు = తాత్విక చింతన 
శక్రేరనున్న బాలసూర్వ్యునికేకకు... 
ఉలిక్కిపడి తలెత్తింది మొగ్గ 
అద్భుతపడి చూచింది వెలుగును 
పూదోట పురిటి గదిలో. 
_ ఎర్రటి సూర్య దీపం వెలుగును? * 
“అనాది కొసనుండి అనంతంలోకి” అన్న కవితా సంపుటిలో రసవత్తం 
గొ సాహిత్య తత్త్వన్ని తెలిపే పనో కవితలు వ్రాశాడు భీమన్న. . 
లోకంలోని జీవుల సుఖదుఃఖాలను భావోద్వేగాన్ని వర్షించే శీ 
భావాలకు ఆలంబన వాక్యం. వాక్యనిర్మాత అయిన కవి కో రికననుసరించి శబ్దం 
ధ్వనిస్తుంది. శబ్ద ధ్వని కలిగన కవితలు “పాలేరు? నాటకములో 
అనేకమున్నాయి. అందులో ఒకటి - ప రః 
“కాళ్లబడి పోయెటి గడ్డి హా | 
సుందరాంగుల జచా శోభ మీకున్నదా 
లోతు సంద్రాలలో పాతుకున్న మణీ 
భారతమాతను గొల్బు భాగ్యమ్ము కల్లునా?”' 2 ur 
. పాలేరూనుండి పద్య శ్రీ) వరకు అనే గ్రంథంలో భీమన్న, అంటాడు. 
నా సాహిత్యమే నా జీవిత చరిత్ర) అని. నిజమే భీమన్న సాహిత్యం జీవితంలో 
ఒక భాగం. అతని సౌందర్యానుభూతి, కల్పనా చాతుర్యం ఒక విశేషమే. 
“మృత్యువు నుంచి జీవం కురిసింది é = 
అమావాస్య నుంచి నెలవంక మొలిచింది. జ 
షడ్వర్గ యాతన నుంచి మో. 
మళ్ళీ ఒక ఉగాది విరిసింది.” స. స్ట a 


జో 





1) పాలేరు నుండి పద్బత్రీ వరకు - (30)వ పుట 2)పాలేరు నాటకం 24వపుటి, 3) నల 
కాలిపోతునై | 25 వ పుట Te 





ఇది ఎంత చక్కని ఊహ. జీవం మృత్యువు నుండి కురియటం, 
నెలవంక అమావాస్య నుండి మొలవటం. 

బోయి భీమన్న కవితా తత్త్వం సాహిత్యాభివృద్దికి చేసిన దోహదం చాలా 
విలువైనది. భాషలో, ఛందస్సులో, భావనలో, శాస్త్ర ధృక్సథంలో అన్ని విధాలా 
- అంతకుముందున్న గతానుగతిక సంప్రదాయాన్ని యెదిరించినట్టిదే. 


“కూడు, గుడ్డ, కొంప మూడే సుమీ నేడు 
నరులు కోరుచున్న వరము లెల్ల . 
కోటి విద్యలైన కూటి కొసమేయన్న 
"మాట మంత్రమయ్యె మానవులకు? * 


సారళ్యం, వ్యావహారిక (యాగం ఉన్న భాష కావ్య భాషగా 
ఉండాలన్నది వీరి దృక్పథం. దానినే * దీపసభ' కావ్య,లో చూపాడు. 


జీవితాన్ని సాహిత్యంలతోను, సాహిత్యాన్ని జీవితంతోను సంగమింప 
చేసుకుని ప్రగతిపథం వై వైపు సాగిపోతున్న కవి డా; బోయి భీమన్న. మానవా 
భ్యుదయం పట్ల ఆయన అభినివేశం అత్యంత తీవ్రమైనది. ఆయన హృదయం 
కారుణ్య సంభరితమైన, దృష్టిమాత్రం కుంటుపడని కార్య శీలం వైపే. స్తబ్దులను, 


ప్రమత్తులను అచ్చమైన స్వచ్చమైన వాక్ళరాలతో ఎట్టా హెచ్చ రిస్తున్నాడో 
చూడండి- 


“నా కవితా ఇత్యం | 


చీకట్ల (బ్రతికే వాళ్ళను మెప్పించడం కాదు = 
వాళ్ళను తిట్టైనా కొట్టెనా సరే... 





ళ్‌ > జ స క్ష | 
;. "టిపనుభా కావ్యం - 


184 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 
అక్కడ నుంచి లేపడం 


అరుణోదయం కేసి తరవముడంి”. 





ప్రధానంగా భీమన్న ఆర్ధ హృదయం కలవాడు. మంచి బావుకులు, 
తత్త్వ చింతకులు. వస్తువు యేదైనా ససజ గంభీరంగా రూపకల్పన చేస్తాడు. 
వీరు ముఖ్యంగా ప్రణయ తత్వాన్ని అందించాడు. ఉదాహరణకు ' రాగవైశాఖి” 
కావ్యంలో - | 


అరమోడ్పు కనులలో అరుణార్క రశ్మిలో 

రగిలి నీ పెదవులే రక్త పుష్పములయ్యె! 
తొలి వసంతపు సుధా కలశ కన్యక లివ్వి 

నవరసములూరనీ - ప 5 తోటలో. న 


రస పోప షకంగా రమణీయ కల్పన కావించడం కవి ప్రతిభా విశేషం. 
బోయి ౨ భీమన్న దృష్ణ కరుణ శృంగారాలు ప్రధాన రసాలు. 


కరుణతో వాత్సల్య వధువును _ 
కురీసి దాహము తీర్చినావు 

నెరలు తీసిన నరుని గుండెలు 
చెరకు తోటలు పెంచినావు . 
తండ్రివో ఈ ధరణి కంతకు 

తల్లివో ఈ చల్లదనమునకు, 
ఎవరవో నీవెవరవో 

ఎంత మంగళ మూర్తివో? 


,. “గాగవైశాఖి' కావ్యం 250వ పుట 


185 డా! తక్కళ్ళ బాలరాజు. 





అంటూ “బాలయోగి రూపకంలో కరుణ రసాన్ని కలిగిన సాహిత్య 
తత్త్వాన్ని చూపించాడు భీమన్న. 
కవి మదిని ఆరాటపెట్టిన అనుభూతియే కవితా రూపం పొందుతుంది. 
అలాంటి అనుభూతి లోని కవిత ఒకటి. 
| | “కష్టానికి ఛలమేమిటి 
చుండు. 
పుచ్చు కుంటదీ లోకం*'*. 


"కలి గ్రాలే అలంకారీకత అతని భావననీ అతని మానసిక స్థీతినీ, 


. న్య క్రమాన్ని, వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. మానవ స్వార్ద ప్రవృత్తుల 


పట్టా దోపి డీ వ్యవస్థ పట్లా, స్వ ప్రయోజన సంకుచిత పోకడల పట్లా డా! బోయి 


భీమన్న మేధ ఎంత నిశితంగా ప్రతిస్పందిస్తుందో, వాక్కు ఎంత ఖండితంగా 


సానదేరుతుందో ఈ పంక్తులు గమనిస్తే తెలుస్తుంది. ఇంత నిర్మొహమాటంగా, 
.. నిర్చీతంగా లోకవికార నైజాన్ని వెల్లడించడానికి కేవలం కవితాఉధృతి 
" ఒక్కటుంటే చాలదు. సత్య సంధత, _ధర్మనిబజ్చత నేపథ్యంగా గల విశిష్ట 
వ్యక్తిత్వమూ ఉండాలి. దీనికి త్రికరణ శుద్దితో ఉద్యమించే నేతృత్యవమూ 
తోడుకావాలి. ఈ అన్ని లక్షణాలూ ప పుష్కలంగా స్టా స్థావరం ఏర్పరచుకొన్న నిర్మల 
మనస్కుడు డా! బోయి భీమన్న. ప్రజా జీవనాన్ని అతలాకుతలం జేసే భస్మాసుర 
హస్తాల పె పై భీమన్న కలం, గళం ఎంత లయలో ఉందో గమనించండి. 


పూరి గుడిసెల్ని సృష్టించింది మేడలైతే 

మేడల్ని. నిర్మించింది పూరి గుడిసెలే 

న్వార్కా నికి అమాయకత్వం బలి 
sys స్వార్ధం పులా! జ : 





‘ “పైరుపాట' - - 


రూపకం ఒజగుడ్‌సేలు కాలిపోతున్తై 








186 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన = 
ఇలా సామాజిక సమస్యపై వ్రాసిన రచనలు చాలా ఉన్నాయి. భీమన్న 
అరు వాదియని మనం అతని రచనలు పరలించినపుడు తెలుస్తుంది 
“పైరుపాటి రూపకంలో భీమన్న తన అభ్యుదయ భావా న్నిలా 
తెలియజేస్తారు. 


“మేడలు మిద్దెలు ఉన్నా 
మెత్త ని పాలుపులున్నా 

_ హృదయం లేకున్నపుడు 
వృథయే గత బ్రతుకంతా”? 


1 


మానవులందురూ ప్రేమాభిమానాలతోను, పంట సమానులై. 
- జీవించే మార్గాన్ని కల్లించే రససృష్టిగా రసాదై ద్వైత తత్త్వ సృష్టి చేసిన కళా స్రష్ట 
బో యి భీమన్న. “అకాండ తాండవం' లో ఇలా అన్నారు. న 


“ఘల్లు ఘల్లున వ్రైయవలసిన . 
గజ్జెవె పాదమ్ము కరుతువె ? 
రింగు రింగున ఎగురవలసిన 
కొంగువె గొంతుక జ బిగింతునె 2 


సాహిత్య తతా త్వానికి భాష, భావము, శైలి ప్రధానమైనవి. వాటిని రక్షిసూ 


రచించిన జానప ద పాటలు లయ: సుద్దముగా పు. nd కావ్యంలో. 


పంపే పెట కొంగు, పంట పిల్లి. 
_ ఊడిందే రైక ముడి, ఊసరవెల్లి” 





“సైరుపాటి' రూపకం - 


i 
| 





187 డా॥ తక్కళ్ళ బాలరాజు. 
“నీ కళ్ళు 
నేరేడు వళ్ళు 
నీ వొళ్ళు 
_  గులామి ముళ్ళు 
౧] "కుదిరింది బేరం సందులో 
ఎక్కింది దారం సూదిలో. 
తలకు బండ 
మొలకు జెండ 
_మొగసిరి మొనగాడు. 
మొదలెడితే గిజిగాడు. 33 
వంటకం నుండి వెలువడిన కమ్మటి వాసన నోరూరించే విధంగా 
'కావ్యలోని శబ్దమాధుర్యాన్ని సహృదయులు గ్రహిస్తారని భీవున్న గారి. 
అభిప్రాయం. కావ్య మాధుర్యం గూర్చి చెప్తూ భీమన్న ' కవిత ఒక లా 
ప కాదూ అంటూ చదమత్కరించాడు. 
“కవిత ఒక (ప్రక్రియకు ప్రేయసి కాదు 
ఒక భాషకు పరిమితం కాదు 
ఒక స్వేచ్ళాసుందర మధుర భావన అది 
- కవిత్వం వ్రాసేదీ చదివేదీ కాదు 
ఆస్వాదించి, ఆనందించేది': ba os | 
వరానవ జీవితాన్ని ప్రేమించి మానవతకు గుర్తింపు ౦ చ్చి 
మనుష్యుడిలా మహాను భావుడనే వైతన్యం కలిగించేట్టు చేయటం ప 
కభా నిర్నర్హింపవలసిన పనులు. 





ig “వగతి' కావ్యం - 14 యథ పుట 2.“ గుడిసెలు కాలిపోతున్నై వ - 





188 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 


భీమన్న మతాన్ని నిరసించినా మత మూఢాచారాల్ని తెగ నాడినా, 
వేదాంత భాష్యకారుడిగా రూపుదిద్దుకున్నాడు. — 


“నేను మనిషిని మనషిని నీవు; మనము 

_ బోధి సత్వని విశ్వైక బుద్దిజాలము 
ఇర్వురము ఒక్కటే భేదమేమి లేదు 
భేద మెంచుట పాపం బెంచుకొనుటి? . * 


భాషలో మృదుత్వం కనిపిస్తున్నది. వ్వావహారిక ప్రయోగముంది. 

_భీమన్నది నిత్యానంద రసాద్వైత భావకవిత్వం. అటువంటి మధుర న 
రాగరంజిత రసహృదయం నుండి “అంధకారంపై విజయం గేయరూప కం 

వచ్చింది. దీని ద్వారా మానవత్వపు విలువలు ) కాపాడమంట్లున్నాడు. 


“మానవత్వపు మేటి విలువలు. 
మంచి చెడ్డలు మంట గలిపె 
ప్రాణ దేవత పంచశీలకు 
పక్కటెముకలు విరిగెను 
నాగరికత నాశనమయ్యెను 
నాల్క సాచెను రక్తదాహం 

తోడి వునుజాని విరుచుకొని. తిను 
దుర్దనత్వం బలిసెను'? * 


మానవ జీవితంలో ఎంత 'కుద్రత్వం నిండిపోయిందో, ఆలోచనలలో 
ఎంత కర్కశత్వం చోటు చేసికొందో, శ్రుతులు తెగిన సమాజనీణ ఎంతగా 


దాదా 


) చాండాలిక- | 20 వపుట 2)అంధకారంపై విజయం - రూపకం |70వ పుట 


189 డా॥ తక్కళ్ళ బాలరాజు 


అప శ్రుతుల్ని ఆలాపిస్తున్నదో ఆ భీభత్స జీవన వైవహ్యాన్షతా ఈ పాదల్లో 
సమీక్షిస్తున్నాడు డా! భీమన్న. ఇంతటి అవాంఛనీయ నైజాలను వెల్లడించే 
సందర్భములో గూడా డా| భీమన్న స్వీకరించిన భాష ఎంతో సరళమైనది; 
మ పదకూర్చు కుసు సుమ పేశల సమం. భావం సుందరతమం. సంక్షిష్టపద ప్రయోగం 
గానీ, అస్పష్ట భావ విన్యాసం గాని భీమన్న కవితలో కాగడాలు పెట్టి వెతికినా 
టనే కానరాదు. బోయి భీమన్నలోని ప్రత్యేకత ఇదే.తిక్కనలా అలలు అలలు 
we పదాలతో అనల్భిభావాన్ని అభివ్యాపితం చేయడం భీమన్న సాహిత్య త్త్వంలోని 
ప్రధానాంశం. నాటి నన్నయ కాలం కావ్య భాష మధ్యకాలంలో లేదు. మధ్య 
కాలం నాటి భాష నేడు. లేదు. నేటి భాషా స్వరూపం రేపటికి మారవచ్చు. 


వడు క జీవితం మాదిరిగానే భాషకూడా పరిణామ శీలమైనది. తత్స రిణామ ఫలితమే 


“చిత్ర కళా ప్రదర్శనా లోని జీవద్భాషా స్వరూప 0. "భీమన్న తన రచనలకి ఈ 


సనన. శిష్ట వ్యవహారికాన్ని త్రంముకున్చాడు.! 


' చిత్ర కళా ప్రదర్శనంలోని ' వస ౦త స్వయంవరం: రూపకంలో 
సంతుడి గహక ద్వా బోయి భీమన్న ప్రేమనిలా తెలియజేశాడు. 


2 నీ పూల నవ్వు వె 
న్నెల కాయునె కాని 
వెన్నెలల కడలిలో 
విషము దాగిన దమ్మ. ar 
చేదు విషమోలమ్మి . ల | / న. 
వెరరా కయ్యం! |. 


.“వసంత స్వయంవరం' - రూపకం- | 6 వ వుట. 








190 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 

బోయి భీమన్న దృష్టిలో వాచ్యార్థం కంటె వ్యంగ్యార్థానికే ప్రాముఖ్యం 

ఎక్కువ. “పాత ఊరు-కొత్త బాటు” రూపకంలో భీమన్న భావపరంపర ఎంత 
గొప్పదో చూడండి. . 


“మేఘ వనములు వెదికి త్రవ్వి 
మెరుపు తీగలు తెచ్చినారట 
దారి పొడవున "పూచి మల్లెలు 
ఊరె వికసించె!??* 


'ఎరుకయ్యి పాత్ర ద్వారా తన అనుభూతిని సుందరంగా 
తీర్చిదిద్దాడు. 


వ్యవహారంలో ని సజీవ భాషకు సాహిత్య గౌరవం కలిగించాలని భీమన్న 
అభిప్రాయం. కనుక “చిత్రకళా |ప్రదర్శన' అన్న రూపకం ద్వారా సాహిత్య 
తత్త్వం యేమిటో తెలిపాడు. భౌతిక, వైజ్ఞానిక, కళాత్మక ఆద్యాత్మిక అనే 
చతుర్ముఖ కోతాలతోనే మానవ జీవనం సమగ్రమవుతుందనీ, ఇందులో ఏ 
_ కోణంలోపించినా బ్రతుకు శృతి సవ్యంగ వుండదనీ భీమన్న భావిస్తూ, కళాత్మక 
= లలిత కళల ప్రాముఖ్యాన్ని ఎంత నిగారింపు శై శెలిలో అభివ్యక్తం 
చేస్తున్నారో చూడండి. కళవిహీనం అయిన జీవనం సూర్య గోళం లేని ఆకాశం 
వంటిదని కళా గ్రష్టలెందర్‌ క జరిగింది. 


“మానవుని కానంద.. 
_మార్గాలనేకం. FE 


కళ ఆందులో . అమృత కలశం. క్ట . 





1) *పాత ఊరు - కొత్త దారి రూపకం - 98 వవుట .. 


191 డా॥ తక్కళ్ళ బాలరాజు 
లలిత 


DEERE RRR నాన నతనతననకననకననకననననన న నకనకక తననన నానన 





" కళ అందులో అమృత కలశం 

_ శిల్పులే చిత్రాలు 

చిత్రాలే శిల్పులు 

ఒకరిలో ఒకరుండి = 

ఉన్నతుల 3గయగా 

కళ అందులో జీవ కలశం. 

లలిత: 
" కళ అందులో జీవకలశం?? * 


ఈ నాటి పలాయనవాద సాహిత్యం వేల్ల కలిగే హానినీ, వ్యాపార క్షుద్ర 


సాహిత్యం కలిగించే కీడునీ, అసలుసిసలై న సాహిత్య ప్రయోజనాన్నీ, 


ప్రమాణాన్ని గుర్తిస్తారని బోయి భీమన్న ఆశిస్తూ ఎన్నో రచనలు చేశాడు. 
మధుగీత, రాగవైశాఖి, అఖండ తాండవం, రాఖీలు, బొమ్మ, గుడిసె 


కాలిపోతున్నై, దీపసభ మరియు “అనాది కొస నుంచి అనంతత్వంలోకి వంటి 


. కమనీయ రస గుళికలు జాలువారినాయి. అందులో “అనాది కొస నుంచి 


' .. చిత్ర కళా ప్రదర్శశ:- రూపకం 3 రివ పుట 


| అనంతత్వం లోకి స వ్యంగ్యార్ధక కరు అంతస్ఫూత్రంలా 


= ఉంది. 


“పూల క కంటె దె లెక్కకు ముళ్ళె ఎక్కువ 
ఈ నా గులాబీ తోటలో 
అందుకని. 


యా TIS . 






192 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 





బాధా పరితప్త హృదయాల మీద కావ్య అమృతం తొలకరిలాగా వర్షించాలి.. 
ఎంత ఎక్కువమంది చైతన్యాన్ని సంతరించుకుంటె అంత శీఘ్రంగా మార్పు 
వస్తుంది. ఈ మార్చు తీసుకు రావడమే భీమన్న సాహిత్య ఉద్దేశం. 


సాహిత్య మంగళ ప్రదమైనదిగా ఉండడం భీమన్న అభిమతం. జనులు 
సుజనులై సమాజమును వినయ నీరాజనం చేయవలెను. అదీ సాహిత్య లక్ష్యం. 
వీర రచనలలో ఆశాతత్త్వం, ఉత్సాహం నిండి ఉంటాయి. 


“కవీనాం మానసం నేమి ! తరతి 
ప్రతిభౌ సాయత్‌ 

పోతన పయాం సేవ! 

భవగాని చతుర్దశి? 


కవుల మనసు బహుదొడ్డది. మహాసాగరాన్ని సైతం చిన్న వడవతో 
వుట్టివచ్చినట్లు, తన భావనాశక్తితో సర్వలోకాలను పరామర్శచేయగలడు కవి. 
అటువంటి కవిహృదయానికి నా నమస్సులు అన్నది అర్యోక్తి. డా! భీమన్న తన 
అమేయ భావనాశక్తితో లోకంలోని సమస్త విషయాలనూ పుక్కిట పట్టగలడనీ, 
ఆ విషయాలనే పరిత హృద యం సంస్పంద నంగా, అందంగా 
అవిష్కరింపజేయగలడనీ ఈ క్రింది పంక్తుల ద్వారా వెల్లడవుతుంది. 
ఓహో 

ఉషస్సు విరిసిందోహో 
- వెన్నెల కడలిని వెన్న జిడ్డునా "ee 

గోవును చేరిన గొల్లిభామనా 





193 డా! తక్కళ్ళ బాలరాజు 





చీకటి వలచిన చెందోవ బొడ్డున 
ల వేకువ మొలచిందోహో! | 1ఓహో | 


వుందారమృత వుకరందాలు 
పారిజాత సువు పరీవుళాలు 
సౌగంధిక మృదు సౌందర్యాలు 
సారెగ తెచ్చిందోహో 1; ఓహో! 
పాల కడలిలో పాప సెజ్జపై ఇ 
మేలు కొల్పు గీతాలను మెచ్చి 
__ మాతన సృష్టిని చేత నందుకుని 
మాతగా వచ్చిందోహో |; ఓహో! 
పుష్ట కామినుల వాంఛలు తీరగ 
- పుంహ్కోకింముల పుణ్యము పండగ 
ధ్ర నాత్మకుతౌ బాల మానవుని 
. ప్రభుతకు తెన్చిందూహో ు య. ఓహో, 


ఆనందకరంగా ప్రణవ నాదంగా: రూపొందించిన బోయి భీమన్న 


గేయం లయబద్దమైన సాహిత్య తత్త తత త్వంగ గోవిరిస్తున్నది.. ‘4 'మానువుని మరొక 
మజిలీ: లోని పై పంక్తుల ఇదర. జ 


సత్యం ఎంత నిసర్గ సుంధరమో, ధర్మంఎః ఎంత త శాశ్వలానంద కరమో . 
చూడడానికి ప్రగాడమైన ఆంతరస్టి అవస సరమంబాడు. బోయి ఖీమన్న, 


భీమన్న దృష్టిలో ప్రత్యేకంగా రూవకసహిత దేవుడు లేడు. కాని 





“మానవుని మరొకమజిలీ' రూపకం - 10 తవుట నన నకం. 


194. బోయి భీమన్న రూపకాలు - తాత్విక చింతన 





విశ్వచెతన్యానినకి నేపధ్యశక్తిగా పరమాత్మ స్వరూపం ఉంది. మండూకోప 
నిషత్తూ వెల్లడించే సత్యమూ ఇదే; ఓంకారమ్‌ ఈ సృష్టి సమస్తానికీ తేజస్వంతమైన 
శక్తి రూపంగా భాసిల్లుతూ ఉందనీ, అదే విశ్వచేతనకు త్రికాలా తీతమైన 
హైఖ్లంగా పరిఢవల్లుతూ ఉందనీ ఆ ఉపనిషత్తు వివరిస్తుంది. డ్‌ భీమన్నది 
గూడా సృష్టి సమస్తాన్ని ౩ హీతుబద్దంగా చూసే ఉపనిషత్‌ దృష్టీ; శివుడైనా, 
విష్ణువైనా, బ్రహ్మైనా దృశ్యమానమయ్యే జగత్‌ స సర్వానికి పరిపోషక తేజోశక్తి 
బీజాంశాలు మాత్రమే. ఈ అంశాలే ప్రతి జీవిలోనూ బింబ ప్రతిబింబ రూపాల్లో 
ప్రకాశిస్తూ సరకారః ఈ తేజస్వంత ఆత్మ స్వరూపాలన్నీ పరమాత్మకు 
ప్రతినిధులుగా వెలుగొందే ఏకోన్ముఖ దీపికలేనన్నది భీమన్న తాత్పర్యం; ఇదే 
ఆయన అద్వైత భావనా సరళి. ne | 
సముద్రం పరమాత్మ అనుకుంటే క్షణత్షణానికీ పుట్టి మరలా 
సముద్రంలో కలసిపోయే అలల వంటివి జన్మలంటాడు. భీమన్న. మొత్తం మీద - 
బోయి భీమన్న ఆస్థికుడు. అందుకు ఆధారం “మానవుని మరొక మజలీ? 
లో ప్రభా పాత్ర లక మనకు తెలుస్తుంది. 


. “కార్మికుడో, శక్తకుడో. 
. ధార్మికుడో, ధీమంతుడో 
.. విప్రవంత కొస కొమ్ముల 
"వికసించిన వాడె శివుడు 
య. శివతేజము నానే ” ల 
ఎ. జీవులెల నొక్కటిగా 
కర ఆనందోత్సాహాలతో 





|, “మానవుని దురతముడిలో రూపకం నడ! అతు. Er: 





195 డా! తక్కళ్ళ క 
 అరుగుడింక (గ్రామమునకు”* * 
ఈ మధ్య భీమన్నగారు భగవద్గీతకు భాష్యం వ్రాశాడు. కొన్ని 
ముఖ్యమైన శ్లోకాన్ని తీసుకుని టీకా తాత్పర్యం (వ్రాశాడు. 


“నరుణ్ణి కర్మణ్యుణ్ణి క్రియా శీలుణ్ణి 
స్వథర్మ రాకోన్ముఖుణ్ణి చేయడానికి 
పుట్టిన ప్రభోత గీత - భగవద్గిత అంటాడు భీమన్న. 


. గభగవద్గీతి సర్వ మానవాళికి సంబంధించిన జీవన శ్వాన్ర్రం. 
- మానవుడు ప్రశాంతంగా, రాగద్వేషరహితుడుగా, కర్త వ్యోన్ముఖుడిగా, 
ఫలాపేక్షవిముఖుడిగా ఏ విధంగా ధర్మబద్ద మనుగత సాగించాలో వ్యాఖ్యానించేదే 
భగవద్గిత. వర్ల, మతరహిత గ్రబోధ వాణి ఇది. విశ్వమానవాళి శ్రేయోజీవనాన్ని 
. ప్రతిపాదించే సార్వకాలీన సీర సత్యాలను వెల్లడించే “గీత ను అనుసరిస్తే ఏ 
..... మానవుడు తన తలరాతకు తల పట్టుకోవల్సిన ఆవశ్యకత ఏర్పడదనే భీమన్న 
- ఉద్దాటిస్తాడు. డా భీమన్న తర్కం కేవలం వాద కర్కశ పరిమితమైంది కాదు. 
నరస హేతా పెక్షే భీమన్న 3 హాతుదృష్టి, 


“మౌలికంగా సాహిత్యాని కుండవలసిన ప్రధాన గుణం సమకాలీనత. 
వుకాలీన తనం 'ప్రతిబింబించ ని రచన 'ఎంత గొప్పదైన అది 
న ప్రజలకు ప్రాతినథ్యమూ వ వహించదు. 


కవి ఏ కాలంలో జీవించాడో ఆకాలానికి చెందిన సాంఘిక, రాజకీయ, 
“ంస్కృతిక, ఆధ్యాత్మిక విషయాలన్నీ అతిడి రచనల్లో ప్రతిఫలించాలి. అట్టి 
గుణం వుండడం వల్లనే వేద ప పురాణ రామాయణ భారతాదులు “క్లాసిక్స్‌” 








196 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 


అయ్యాయి., సజీవ సాహిత్యాలైనాయి.” అంటూ భీమన్న తన “పాలేరు? 
నాటకంలోని పీఠికలో చెప్పాడు. 


ఆధునిక ధోరణుల వాళ్ళందరికీ వాళ్ల స్వేచ్చా భావన గురించి *కాద్వెల్‌ 
గారిలా అన్నారు. 


"Man becomes free not by realising himself in oppo- 
sition to society but by relaising himself through society and 
the character association in itself imposes certain comman 


forms and conbentions which are the badge of his freedom." 


బోయి భీమన్నలో ఆధునిక దృష్టిలోని వ్యక్తి చేతన చాలా బలంగా 
- చోటుచేసుకుంది. ఆయన గతకాలపు వ్యవస్థల్ని వేటినీ ఆమోదించలేదు. కనుకనే 
భీమన్న సాహిత్య తత్త్వం సత్య సౌందర్యాల సమన్వయం. 


మొత్తం మీద భీమన్న రసాద్వైత భావకవిగా అభ్యుదయ కవిగా రెంటి! 
భిన్నమైన వేదాంత భాష్యకారుడిగా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాడు. అయన 
తన భావ ప్రకటనకు పద్యాన్ని, గేయాన్ని, వచన కవిత్వాన్ని. వ్యాఖ్యానాన్ని 
తరు వాడుకున్నాడు. వివిధ సాహితీ ప్రక్రియల ద్వారా ప్రధానమైన 
రచనలు తెలుగులో చేసిన బోయి భీమన్న వంటి కవులు చాలా అరుదు. 


107 డా! తక్కళ్ళ బాలరాజు 








సామాజిక ద్యక్సథం 


ఆదికవి నన్నయ నుండి ఆధునిక కవి బోయి భీమన్న వరకు విశ్వ 

£ డ్రేయస స్సు దృష్టిలో నిలుపుకొని సాహిత్య సృష్టిని చేసినవారే. నన్నయ జగత్‌ 
. 'యొక్కపి హితము కో రి రచన చేశానని తెల్పితే, బోయి భీమన్న అర్ధిక అంతరాలు 
క లేని మానవ సమాజం కొరకు రచన చేశానని తెల్పుతాడు. కాకపోతే నన్నయది 
. “వ యోధ దృష్టై ప్రైతే భీమన్నది స సంస్కరణ దృష్టి. 


-. సాహిత్యము. నాటక రంగానికి , నాటక రంగము సమాజానికి ఏ 
॥ i పరస్పరం తోడ్చాటు నందించుకొనుచున్న ది భీమన్న తన రూపకాల 


స్‌ు ఇష ద్వారా నిరూపించాడు. తాను సమాజంలో వినూత్న భామైతన్యం కలిగించాడు. 


|. వీర నాటకాల వ్ల సవుకాలీన సావూజిక పరిస్థితులు సంపూర్ణంగా 
వ తేటతెల్లమవుతాయి. “సమకాలీన సమస్యల్ని ప్రస్తావిస్తూ సమాజ వికాస 
పరిణామానికి మానవ జాతి సమిష్టి సంక్షేమానికి తోడ్బడేదే గొప్ప నాటకం' 
అన్న ఆర్‌ ముల్లర్‌ పలుకులు డాక్టర్‌ క్‌ భీమన్న నాటకాలకు కు అన్యర్థాలు. 


“బోయి భీమన్నగారు సమాజంలో ని సమస స్యను అవగాహన చేసు 


సమస సమాజ లక్ష్య దిశగా తత్తా క్వాన్వేషాసేారు. కశ నల 
కారణమని ఎంచాడు బోయి భీమన్న. భ్‌ 


1945 నుండి సాంఘిక సమస్యలపై పెక్కు రచనలు వచ్చాయి. 
మరెందరో నాటక రవయితలూ వచ్చారు. వారిలో ప్రముఖంగా చెప్పకోదగ్గ 
వ్యక్తి బోయి భీమన్న: మానవ జీవన de ఆసాంతం ప మళ్ళించే 





198 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 





ఆనాటి సాంఘుక దురాచారాలను సంకుచితమైన సాంప్రదాయాలను 
నిరోధించడానికి, నిర్మూలించడానికి “పాలేరు? రూపకం వ్రాశాడు. 
కుల వ్యవస్ట ద్వారా సంక్రమించిన సాంఘీక దురాచారం అస్పృశ్యత. 
దాన్ని రూపుమాపే రచనలు చేయటం మానవతా చింతన ఉన్న (ప్రతి రచయితా 
ప్రథమ కర్తవ్యం. అంటరానితనం అమానుషమైన కృత్రిమ దురాచారం. ఈ 
"దురాచారాన్ని ఎత్తిమాపి, మానవులంతా ఒకటేనన్న దృక్పథంతో వ్రాయబడ్డ 
“పాలేరు? రూపకంలో భీమన్న ఇలా అంటాడు. 
సీ! మాలను గావించి - పాలేరుగా జేసి. 
_కామందు కాలికి గట్టినావు 
అంటరాదని చెప్పి పెంటల పాల్టేసి 
.,. నీమల మను పేర నిల్పినావు . 
చదువు సంధ్యలు లేక జంతువులను బోలె 
' ఊరీ వెల్చల చావ నుంచి నావు. 
అజ్ఞాన తిమిరాల యడుగున బడ్రోసి 
.. బరిగిసి యెదనొక్కి పట్టినావు 
వెలుగు జూపవు, నేర్చవు మెలగు సరళి 
. దాస్యముం బాపుకోనీవు ధైర్యవయూని 
"మనిషిగా నన్ను మననీవు మహిని కేల 
చంపుకొని చాలింతు అన్మమింక. 3 


మన్న బాధాతప్త హృదయం నుండి వెళ్ళుకొచ్చిన వేదాక్షరాల శాఖా 
శ్వలలే పై పంక్తులు. ఇదే రూపకంలో భీవున్న వయోజన విద్యను 





“పొలేరు' నాటకం - 26 వ పుట. 





199 డా! తక్కళ్ళ బాలరాజు 
ప్రస్తావించాడు. వర్ణాంతర వివాహాలను ప్రోత్సహించాడు. 
ఉదాహరణకు : 


“గోచి పెట్టుట నేర్చుగోగానే బిడ్డకు 
చేతికి క(ర్రిచ్చు రైతులారా 
నడువ నేర్చుటతోనే బుడతని గొంపోయి 
పాలేరు తనముంచు మాలలార 
పసిబిడ్డ తెచ్చు సంపాదన కాశించు 
 మనుగడలే మాపు జనకులార 
వంట యిల్లొకటె (ప్రపంచమ్ముగా జేసి 
తనయుల నేడ్చించు తల్చులార 
-జాతిశక్తి వహీనమై చచ్చుచుండ 
కన్నులను మూసి కొంటిరే గాఢ నిద్ర! 
 శక్తికంతకు మూలము చదువు కొన 
బడికి పంపుడు మీ వంశవర్థనులను? * 


స బానిసత్వ [బతుకుకు అవిద్యయే ముఖ్య కారణము అంటాడు 
భీమన్న. దేశం స్వేచ్చా స్వాతం త్రాలలో సౌఖ్యవంతం కావాలంటే ప్రజలు 

_ విజ్ఞానవంతులు కావాలనీ, వయోజనులందరూ Ca కావాలని 
సీర జాతు భీమన్న. 


సీ! ఒక వైపున సనాతన కుల దివాంధులు 


! “పాలేరు నాటకం - 7 వ పుట ళన | 


200 బోయి భీమన్న రూపకాలు - తాత్విక చింతన 
శపియించి నిప్పులు జల్గుచుండ 
ఒక వైపు (ప్రగతి కాముకులైన యువకులు 
(పీవు కాన్కలు సవుర్చించుచుండ 
ఒకవైపు భారతాభ్యుదయ నిరోధకుల్‌ 
...... నోటికత్తులు చాల నూరు చుండ 
ఒక వైపు జాతి ఏకోన్ముఖ మగు చుండ. 
దాస్య శృంఖలలు బ్రద్రలగు చుండ 
. కుటిల కులభేద కుడ్యాలు కూల ద్రోసి 
_ పూర్వవైభవ శిఖరాల బూజు దులిపి 
తెలసి జాతి నిద్దుర లేచి నడువ. 
బాల జెండ్లాడె వంత. నేడు? *. 


అభ్యుదయ యువకులు కులాంతర వివాహాల ద్వారా కులభేద 

కుడ్యాలను కూలదోయాలని, అప్పుడే హైందవ ఏకజాతిగా శక్తివంతంగా 

రూపొందగలదన్న తన ఆశయాన్ని భీమన్న వ్యక్తం చేస్తూ తన “పాలేరు” 
నాటకంలో వర్ణాంతర వివాహాన్ని ప్రవేశపెట్టాడు. ౨. 


కంగు లేక విశా లేక. 
శీలమే పాత్ర కారణం 
కృమయః క్రిం నజాయంతే 
కుసుమేషు సుగంధిష . 
సుగంధ భరితమైన పుష్పాలలో క్రిముల, వంటివే ఈ కులాలు. గుణం. 
ప్రధానం గాని, కులం కానే కాదు అంటుంది 3 పై శ్లోకం. అయినా కొందరు... 





| “పాలేరు నాటకం - 10! వవుటి ee Kk 





“౨01 డా! తక్కళ్ళ) బాలరాజు 





స్వార్ధపరులు స్వలాభం కోసం సృష్టించిన ఈ కులం జాతినే విభజించి బలహీన 
పర్పటం భీమన్న వంటి సాత్వికుని హృదయాన్ని ఎంతగా క్షోభ చెందించిందో 
పై పంక్తులు వెల్లడిస్తున్నాయి. 


కులాల అంతరాలవల్ల ఒక జాతి సంఘటిత శక్తి కోల్పోయిందన్న 


.... బాధ వారి రచనల్లో ప్రతిఫలిస్తుంది. సంఘ శ్రేయస స్సును కాంక్షించి సంకుచిత 


తత్వాన్ని తొలి గించడం ఆవశ్యకమున్న అభిప్రాయం వీరి రూపకాల్లో ధ్వనిస్తుం 
వలాఢ విశ్వాసాలతో కొన్ని సాంఘకవెైన కట్టుబాట్లు, ఆచారాలు 
దురాచారాలుగా  మారాయనే దృష్టి “కూలిరాజు” తాట్రికరల లలో 


శో కనబడుతుంది. 


" 'కూలిి, వాటి చ కతీతులై ధరా 
FF ప్రల నీరులెల్లి నొక్కటని. 
(| చాటుడు ag స్వామ్య సం | - 
. తక ప్రణాలిక పథక 
కర్తలు కార్మిక నాయకుల్‌ సమ 
రలు తన మోట్లో సంగీ రయి. 
తుల్‌ గలడు శాంతికాములై'” 


 ఇలాబోయి భీమన్న సామాజిక స్పవతో రవనలు చేస్తూనే కవిత్వాన్ని 


సాంఘిక ప్రయోజన దిశవైపు సళ. తన న భావాలను తా తాత్త్విక చింతనతో 
కవితామయం చేసి వెలువరించాడు. A 





“మనకు ఏస్వాతంత్రమ వచ్చిందిగా గాని ఇంకా ాస్వరాణ్యం రాలేదు. దాన్ని 


' ౫ “ కూలిరాజు' నాటక । | 6 - వవుట. 


202 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన : 





మనం సొదించవలసి వుంది” *, అంటాడు భీమన్న 


ఇక కులాన్ని గురించి ఆలోచిస్తే అతి ప్రాచీన కాలంలో నుంచీ 
చాతుర్వర్ణ వ్యవస్థ ఉన్నట్లు తెలుస్తోంది. వృత్తి పాద్రాన్యాన్ని బట్టే ఈ ౭ విభాగం 
ఎక లంద నగ్న సత్యాన్ని అందరూ అంగీక రిస్తారు.. 


అసలు వర్ణం అనగా - భాష షత్రీయ, వైశ్య, శూద్ర తక 
- నాలుగు | గ్రూపు పులు మాత్రమే. ఈ (గ్రూపుల మధ్య జరిగే వెళ్ళి వర్ణాంతర పెళ్ళి. 
కులాల మధ్య జరగె పెళ్ళి కులాంతర పెళ్ళి. హిందూ మతం మతం కాదు. 
అది ఒక నాగరికత. సింధూ నాగరీకత + సంస్కృతి = హిందూమతం ఐంది. 
అసలు మతాలు శెవం (అడ్డ బొట్టు వాళ్ళు) వై వైష్ణవం (నిలువు బొట్టు | 
| వాళ్లు) అనాదిలో వీటి మధ్య వ మత తగాదలు జరిగేవి. ఈ మతాల నుండి 
విడిపోయిన కొంత మంది కొత్త మతాలు స్థాపించారు. అవి-. 


త్రూ. 599 లో వర్ధమాన మహావీరుడు జైన మతాన్ని 
ఇఇ... 563 లో గౌతమ బుద్దుడు బౌద్ద మతాన్ని 

శ్రీశ 788 లో శంకరచార్యుడు అ ద్వైతం (వైదిక మతాన్ని) 
స. 1019 లో రామానుజ చార్యుడు విశిష్ట ద్వైత న మతాన్ని 





న టు షం లో మధ్యా చార్యుడు ద్వైతమతాన్ని 
| 1125 లో ఇనసేశ్వరుడు వీర్లోనమునాన. 


“ఆ ల og MEN గ. 


ఇలా తమలో తమకు పడిరానప్పుడల్లా హిందుమతం నుండి ఓ కొత్త 





|! కూలిరాజు నాటక, = 1౧0 వవుట 











203 డా! తక్కళ్ళ బాలరాజు 
మతాన్ని ఏర్పాటు చేయడం దాన్ని పటిష్టంగా స్థాపించడం జరిగింది. ప్రతి 
వుతంలో కులాలు. ఏర్పడటం జరిగింది. (ప్రతి కులంలోనూ. ఉపకులం 
పుట్టుకొచ్చింది. ఉదాహరణకు బోయి భీమన్న గారి మా కులంలోనే ఎన్నో 
ఉపకులాలు పుట్టుకొచ్చాయి. అవి ఒా 


1. మాల (మన్నెపు) - వృత్తి వ్యవసాయం" 
5 మాల కుమ్మరి =... కుండలు చేయడం = 
3. మాల దాసరి - చైష్టవ మత ప్రచారకుడు (శ్రీకృష్ణదేవరాయ 


bab Bho వను ఇ కాలంలో ఈ కులం ప్రసస్టి ఉంది.) 
4 _మాలజంగం - శివాలయాలలో పూజారులు (కాకతీయుల 
.. కాలంలోనీరి ప్రసిస్టి గొప్పది వరంగల్‌ కోటలోని 
be వ. శంభుని గుడి పూజారితనం మాల జంగాలది) 
' వ్‌. _ రాజమాల (వెలు) ఎస్‌ ఎఫ్‌! య, జాబితాలో ఉన్నారు. (13వ శతాబ్దంలో 
.  . ౧... వీర్చడిన కులం) 
వెలమాల. _ -. (వెలమలు) Se ee వ్‌ 
7. ఆర్యమాల.. _ గ్రామ సే సేవకులు 'ఎలోడు' ' మొదలగునవి. 
; : న : క __ (బి.సి. జాబితాలో ఉన్నారు.) 
8. క నేతకానిమాల Cun జ బట్టలు నేయడం (పానుగంటి లమ్మీనర్స్పిం 
rr _ : హావ సా పృ స్తకంలో ఉందీ ఈ కులం గూర్చి.) 
ర. 'వంబలిమాల అ బిక్షాటన కుం 
10. గుజ్రపుమాల _ 
11. కొప్పుల వెలుమ na 
12. అరవ మాల 


" బి.సి. జాబితాలో ఉంది. 
. న. కూలీలు 


ఈ పైన న౭ల్చి ఉపకులాల మధ్య వం. పాతు గాని కంచం పొత్తు 





204 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 





కాని లేదు. ఇప్పుడిప్పుడు ఈ కులాలు కలిసి పోతున్నాయి. నాకు తెలిసినంత 
వరకు ప్రతి కులంలోను ఉపకులాలు ఉన్నాయి. పెళ్ళి సమయాలలోనే వాటి 
ఉనికి తలియవస్తున్నది. 


' ఏది ఏమైన భారత దేశ రాజకీయం మనుష్యులను కులాల వారిగా 
విడదీసి పాలస్తున్నది. కులాలది ఒక ఎత్తైతే అస్పృశ్యత మరొక ఎత్తు. ఇది 
మోసము ఇంకా మూర్థత్వము అనవచ్చును. అస్పృశ్యత పేరుతో మనిషిని 
మానసికంగా హింసించడం జరుగుచున్నది. ఇక ఇవి జరగకూడదని భారత 
రాజ్యాంగం చెప్తుంది. "శ 

The President, Sri V.V. Giri, underlined గా 10 
Amend Article 17 of the Constitution to Provide for imposi- 
tion of Capital punishment to those Whe practised untouch- 
ability.......c-e-. 

inaugurating Dr. B.R. Ambedkar College of Arts, Com- 
merce and Science at Hyderabad ee deviating from the text 
of his speech sh with a raised voice,......the President sald 
that every one was born from his moter s womb and would 
రం to the funeral pyre just like any one and in these phases 


of human life there was no distinction between Caste and 


(he Deccan Chronicle, 16- ద్రం 9-1973) 


“కనుక ప్రజాస్వామ్య వా వాద మందును, అహా ను మాధవ 


| “గుడిసెలు కాలిపోతునై పుట నెం. 8. . 2. “కులమేది?' వుట నెం. ©. 


205 డా॥ తక్కళ్ళ బాలరాజు కా 
వసేవి అనేడి నుడి యందును నమ్మకం గల వారందరూ మఖ్యంగా పడుచు 
ఆడ పిల్లలలో, మగ పిల్లలో ముందుగా కుల వ్యవస్థను కూలదో స్తేనే గాని మన 
దేశం కుమత రహిత ప్రజాస్వామయ దేశం కాజాలదు"? 


మానవుల మధ్య బాత, మత, కుల, వేర్ల గ్గ నిమ్నోన్నతాలన్ని బలాబలాల 
క తేడాల వల్లి పుట్టినట్టివే అంటూ. బోయి భీమన్న తన రచనలల ద్వారా ప్రపంచ 
ప్రజలకు తెలియజేస్తున్నారు. 


_“వాతుర్వర్ణం మయా సృష్టం 
గుణ Pen విభాగస్య? 


అంటూ గీతలో శ్రీ ఢీ కృష్ణుడు ప్రతిబోధి ధించిందీ ఈ కల్‌ అయితే 
కొందరు కుత్సితులు ఈ కులాలు జన్మతోనే అంకురిస్తాయన్న అజ్ఞాన భావనతో 
ల కూవస్ట మండూకల్లా చె (బ్రతికి oa క ఈ ఆవేదనతోనే 
న రచనలు చేశాడు. 


 అకూటికోనము అటు మీద కులము లేని 
౨... జాతి కోసము అటు మీద జాతి లేని 
మానవత్వము కోసము పూని మీరు _ 
అడుగు ముందిడి సాగుడో అయ్యలారా? జ 
బో యి భీమన్న క కులరహిత సమాజ నిర్మాణం కోసం ఏ పాటుబడ్డాడు. 
మానవత్వానికి మించి మనుగడే లేదన్నాడు భీమన్న. స్త్రీ స్వాతంత్ర్యానికి 
సంబంధించిన సమస్యల్ని ఈ. నాటకంలో చర్చించాడు. ఒక మానవతామూర్తి ర్రిగా 
బోయి భీమన్న నేడు సాహిత్య జగత్తులో ధ్వజ స్టంభంలా. నిలబడగలి గి 





. ౨2. *కూరిరాణు' నాటకం ! ౧వ వుట 





206. బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన == 


ఉన్నారంటే వారి ఉదార దృక్పథమూ, సమసమాజ నిర్మాణకాంక్షే కారణాలు. 


““కూలిరాజూ”* నాటకం ద్వారా భీమన్న చెప్పతలచిన దార్శనికత 
ఏమిటంటే - కులవిభేదాలను రూపుమాపి ఏకైక సంఘటిత భారత జాతిని 
నిర్మించి భారతీయులందరికీ రాజుకీయ, అర్థిక, సాంఘిక సమానత్వాన్ని 
స్థాపించాలన్నదే అతని అభిమతం. దీనిని పరంజ్యోతి నాయిక క పాత్ర ద్వారా 
తన న అభిప్రాయం. ఇలా తెలియజేశాడు. 


పరంజ్యోతి :- “........................-నిరుద్యోగాన్హి, నిరా 


శనీ దారిగ్ర్యాన్నీ దాస్యాన్నీ బాధనూ, బయహీనతన్యూ 


అవిధ్యనూ, అధర్మాన్నీ నిర్మూలించి మన ప్రజలంద 
కీ చాలినింత తిండి, బట్ట, కొంప కలిగిస్తాం” ష్‌ ఇ 


వున భారతీయ వుహర్షులు (ప్రబో ధించిందీ ఇదే విధమైన 
సామ్యవాదాన్నే, అభ్యుదయ వాదాన్నే. వారు బోదించిందీ ఈ శ్లోకం చూడండి- 


“యవద్ర్రమేత జతరం ట్లు 
తావత్‌ స్వత్వంహి దే హినాం ను 
అధికం యో "అభయస్యేత్‌ 
నొస్తిన దండమ్మర్లతొ? Sree wy 
“కడుపుకు ఎంత అవస రమో అంతమేరకే మనిషి ఆధీనంలో ఉంచు 
- కోవాలి. అంతుకుమించి దాచుకుంటే దండించబడతాడు”, అన్న తాత్పర్యమ్‌ 
. గా శ్లోకానిది; ఇంతకు మించిన సో షలీజం, , కము నిజం వే వేరే ఏముంటుంది 


యు 





.1“కూలిరాజునాటకం ;౩|వవపుటల =... 


207 డా! తక్కళ్ళ బాలరాజా నా 
గనుక ! మానవులంతా మహర్షుల బోధనల కనుగుణంగా మనుగడ సాగిస్తే 
లోకంలో ఈ ఆర్థిక వ్యత్యాసాలు, అల్ల కల్లోలాలు ఎందుకు ఉప్పరిల్లుతాయి; 
స] దృక్పథమూ మహర్షుల బోధనలకు ee 


సమాజం సుఖశాంతులతో జీవించడానికి దోహదం చేసేపాత 
. సంప్రదాయంలోని మంచితనాన్ని స్వీకరించి, మానవ (ప్రశాంతి జీవనానికి 
తోడ్పడే రచనలెన్నో చేశాడు భీమన్న. అందులో ఒకటి "అసూయ నాటకం. 


ఇ సమాజ ప్రగతికి ప్రతిబంధకమయి మానవత్యాన్ని మంటగలిపే 
కులమత భేదాలు “స సంఘదేహాన్ని దహిస్తాయని భీమన్న గారి ధృడభిప్రాయం. 
. దానినే ఈ రూప కంలోని కవిత ద్వారా తెలియజేస్తాడు. 


న “పత్యము నపత్యముగ చూపజాలు వొకడు 
“లేని అపవాదులెన్నా కల్పించు నొక డు 
మంచి వానిని పడద్రోయ నెంచు నొకడు 
.. .. మానవత్వము నాశనమయ్యె నేడు”? * 


ఇలా సాంఘిక దోషాలను ఎత్తిచూపి మానవత్వపు విలువలను 
'వ్రబోదించాడు భీమన్న. కులవిభేదాలు విస్మరించి పహాత్రం వైతన్యవంతం 
యమని విద్యావంతులకు సూచించాడు భీమన్న. 
ప్రతిత త్వవేత్తకు ఒక ఆలోచనాక్రమం, పరిశీలన దృకృథమూ 
ఉంటాయి అట్లాగే భీమన్నదీ ప్రధానంగా మనవతా దర్శనం. ఈ దర్శనానికను 
గుణంగానే వివిధ సామాజిక అర్థిక రాజకీయ నైతిక సమస్యలకు పరిష్కార 
సూత్రంగ తనదైన భావజాలాన్ని 'ప్రసరింపజేశాడు wR తాను 





Motes రూపకంలో రతా పాత్ర చేత అనిపిస్తారు భీమన్న (రంగం. షు : 





208 బోయి భీమన్న రూపకాలు - తా త్రిక చింతన ఆ 
రూపొందించిన రూపకాల్లో ఒకటి - “మానవుని మరొక మజిలీ . ఇందు 
జగణ్రేయస్సును కాంక్షిస్తూ తన అభిప్రాయాలను తెలిపాడు. 


“రాజకీయ తీర్మానం కాదిది 
కాదిది ఆర్థిక కార్యక్రమము 
వేదమాత వునకాదేశించిన 
అఖిల జగగ్రేయ స్వరూపమిది 

_ ప్రభాతముయ్యిందోయ్‌ = |. 
చ న లోకం?” న 


ఇలా భీమన్న తన సమాజం ఆనందంగా, ధర్మబద్దంగా జీవించడానికి 
_ దోహదం చేసే విధంగా జాతిని జాగృతం చేశాడు. 


నిర్జీవమైన ఒక సమస స్యకు ప్రాతినిద్యం వహించేకంటె సజీవమైన పాత్రను 
సిద్దం చేసి ఆ పాత్రను సమస్యాపూరితమైన సమాజంలో బ్రతకనీయడం మంచిది 
కదా అనే అభిప్రాయంతో సామాజిక సమస్యల్ని మానవ విలువల్ని తెలియజేసే 
రచనలు కావాలంటాడు నాటక రచయిత ఇబ్బున్‌.. తల మన నాటక రచయిత 
బోయి భీమన్న కూడా. 

ఒక నాటకానికి ముందు మాట వ్రాస్తూ ఇబ్సన్‌ - "it was not my 
desire to deal in the play with so called problems, what | 
wanted to do was to రంల human beings, human emotior 
and human destinies upon a ground work of certain s0 


conditions and principles of the present day. That is to & 





|. “మానవుని మరొక మజిలి' వుట నెం. 215. - 


209 డా॥ తక్కళ్ళ బాలరాజు 
here is your society, have are your. pillars, Here are their 





eeealil\es: What have you to say of it"! 


1930 వ సంవత్సరంలో వచ్చిన ఉప్పు సత్యాగ్రహ ఉద్యమ, 
హరిజనోద్దరణ వంటి గాంధీ కార్యక్రమాలు తెలుగు నాటక రవయితలపై గొప్ప 
ప్రభావాన్ని చూపివై పినె. ఆ ప్రభావం భీమన్న పై పె కూడ ఉంది. అందుకే సాంఘిక 
“సమః స్యల్ని ఎత్తి వ్యంగాత్మకంగా “పడిపోతున్న అడ్డుగోడలు” రూపకం 
రచించాడు. ప్రజల్లో కనువిప్పు కలిగించే ప్రయత్నం చేశాడు. 
డ్‌ ఈ రూపకం ద్వారా కులపట్టింపు అర్థరహితమని, మూఢనమ్మకమని, 
| అనాగరికమని ఇది తొలగిపోవాలని భీమన్న (ప్రభోధిస్తాడు. మతాచారం ముఖ్యం 
FE కాదనీ నైతిక జీవనం 0 అతిముఖ్యమన్న ' తాత్త్విక చింతనను (ఏలారు చేశాడు 
సృష్టిలో: సమస్తం ం ప్రేమమయం. పుడమిపై పై  ప్రేమరాజ్యం స్టీరపడాలని 
కొరుకునే వారీలో ముఖ్యుడు భీమన్న. ప్రేమకు కులభేదాలు ఉండవు. అదే 
టలు సిద్దాంతాన్ని తెలియజేసే రూపకం “రాగవాసిష్టం - ఇందులో 


ఉద జల శాఖ * శ 


ఎ “పికము పడుటకు వల్లిక పల్లవించుటకు - 
_ సంబంధమేటే సంధ్యాకుమారి? . 
పరిణతినిజెందు చుందురు ఎవ్వ( రికీ వారె 
నవ మాసమందు నీవా భేదమెచటిదె?*: * . 


మానవుల మధ్య ప్రేమాదరాలకు కులభేదం అనవ 'సరమన్న 
అభిప్రాయం భీమన్న పై. కవిత ధారా వ్యక్తం చేశాడు... 


అయన సాంఘిక. భావాలు. ఉన్నతమైనది. మున సంఘంలోని 





| .“వ్యాసాంజలి' సంపుటి 22వ పుట - 2) “రాగవాసిష్టం”' రూపక':24 వవుట = 





210 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన జ 
అస్పృశ్యత, కులభేదాలు, అన్యాయాలు, అక్రమాలు, దౌర్దన్వాలూ దోపీడీలూ 
చూస్తూ, అనుభవిస్తూ, అడ్డుకొంటూ తన్నివారణోపాయాలను ప్రభోధిసూ 
కవితా ప్రస్తానం చేసు స్తున్నాడు భీమన్న. . 
“దివ్యబాల నరుంధతీదేవి నమృత 
హృదయ సస్పృశ్య యనగ నోరెట్లు వచ్చె? 
నరుని వెలిబెట్టి హింసించు నరుడు నరుడె 
మానవాభ్యుదయముకిది మంచి దగునె?*? * 
అంటరానితనమనే క్రూర దురాచారం భీమన్న మనసును ఎంత 
గాయం చేసిందో ఈ పంక్తుల వెల్లడిస్తున్నాయి. అరుంధతీదేవిని గూడా 
.అస్పుశ్యురాలనే కుల కుత్సితపరులను భీమన్న ఈస సడించుకొంటున్నాడు. : 
నరుడు సాటి నరుణ్ణి అస్పృశ్యత పేరుతో వెలిగా ఉంచటం ఘోర మనీ, 
అటువంటి నరుడు నరుడే గాదని భీమన్న తెల్పుతూ. మానవాభ్యుదయానికి 
అంతరాలు మంచి చేకూర్చవన్న హితాన్ని ఉపదేశిస్తున్నాడు.. 
_ సర్వేభవన్తుసుఖనం 
_సర్వేసన్తుశరమయా. 
సర్వే భద్రాణి పళీను జ 
మా కళ్ళి ద్దుఖ భాగ్వవేత్‌' 
అన్న ప్రాచీన మహార్షుల సూక్తి గూడ భీమన్న విశాల ల దృక్పథాన్నే 
_ వెల్లడిస్తున్నది. అందరూ కల్సి సుఖంగా జీవించాలనీ, కలగలసి బ్రతకాలనీ, 
ఎవరూ దుఃఖించరాదనీ పై మంత్ర సారాంశం. స్వార్టపరుల వల ఏర్పడ్డ ఈ 
' కులాలు, అంతరాలు, అస్పశృభావాలు: సమసిపోవాలనే శన ప్రభో ధించేది. 


కలతలతో, కక్షలతో కష్టాయాైన లోకాలన్నీ ప్రేమళో ! ఏకమయి 





ప “పైరుపాట' రూవకం | 7వవుట. 





211 డా॥ తక్కళ్ళ బాలరాబా తత 
సుఖించాలని వాంఛిస్తూ - ““పైరుపాటి” రూపకంలో భీమన్న ఇలా అన్నాడు. 
౨ “పని యేదైనా గాని 
- పరమేశుని రూపకం గద 
పరమేశుని రూపం లో 
తర తమమ్ము లేముంటై?? * 


ఈ పరమార్ధం త మానవులకు ప్రాప్తం కావాలన్నది భీమన్న 
అభిమతం. 
వుత కలహాలూ, 'అరటరాపీతీకేక కులకత్ష లూ వెుదలైన 
దురాచారాలు, మూ ఢవిశ్వాసాలూ వుద్యపానం వంటి దుర్వ్యసనాలు 
విశృంఖలంగా తాండవిసు స్తున్న రోజులవి. గత విదేశీపాలనా, .కమ్ముకొన్న పాశ్చాత్య 
నాగరికతా పెట్టబడిదారీ వ్యవస్థ, దళారుల విజృంభణా, కపట రాజకీలూ మన 
సమాబాన్ని అతలంకుతలం చేస్తున్నాయి. మన జీవనంలోని ప్రతి6 అంశం మీద 
దుష్ప్రభావాన్ని కల్లి ల్లి స్తున్నాయి. 
అలాంటి పరిస్టితుల్లో భీమన్న సమాజంలోని ఆర్టీక వైరుధ్యాలనూ 
“కులాల కుళ్ళునూ, మూఢాచారాలనూ, అంధ విశ్వాసాలనూ కళాత్మకంగా 
తూర్చారబట్టి ప్రజలను చైతన్యవంతుల్ని చేసి సంస్కరణోద్యమానికి 
నూర్గదర్శులైనారు. 'చిత్ర కళా ప్రదర్శని రూపక సంపుటి ద్వారా ఇది 
'నుభూతమవుతుంది. ఈ సంపుటిలోని ఒక రూపకం ' చాండాలిక' ఇందు. 


రాయిక చాండాలిక ద్యారా ఈస సంభాషణ చెప్పించాడు భీమన్న. 


“కులాన్ని బట్టి కాదమ్మా అదృష్టం 


1. “వైరు పాటో రూపకం - | 7వపుట క స్తాం 3 . 





212 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 
మనిషిగా పుట్టడమే ఒక అదృష్టం. 
తనను తాను తెలుసుకొని 
తన్మయమైన పోవడమే పరమార్ధం 
కులమేవుటి - కులం? = 
“రెండే కులాలు మనిషికి 
పండితుడు, పామరుడు 
పండితునికి కులం లేదు ౨. 
పామరుడే కులమైనా పశువే!.? 2 ల ( 


“గుణాల గుణి షు పూజా స్టానమ్‌ ; నచ. లింగః నవో వయః! టల 
హ్రహాంతే .శొన్ర్రం. గుంణవేం అలాల గానీ, కులమూ, వయసూ 
కాదంటుంది. భీవున్న చెప్తున్నది ఈ మహాదాదర్శాన్నే. 'మందీ-వెడూ, గ 
జ్ఞానీ- అజ్ఞానీ తప్ప అంతకు మించి వేరే కులాలేవీ లేవని భీవున్న 2 
న స్తున్నాడు. అవాంఛనీయమైన ఈ కులభావం కారుబివ్చులా. వ్యాపించి. 
నుష్యుల్లోని మానవత్వాన్ని మంట గులుపుతుంది. కుత్సిత మాత్సర్యాలను | 
_ పెంచుతుంది. జాతి ప్రగతిని దహింపచేస్తుంది అంటూ బోయి. ig సజ ॥ 11 
స తన హాధగా వ్యక్తం చేస్తూ సంఘాన్ని వైతన్యవంతంచే చేశాడు... వ 


సకల తత్తా త్వాలకు మూలం మానవత్వం. దైవత్వంలో మానవత్వాన్ని, ను. | 
_మానవత్వంలో దైవత్వాన్ని చూడగలో మనిషి డౌ! బోయి భీమన్న ఆ అందుకే. స. 
“బాలయోగి నాటకంల్‌ ఓచోట- మ వ. “ శీ య. 







“ఎవరు వెలుపల లోపం ఎ ఎవరు తలప. చ 


. [బాలయోగి నాటకంద5! 'వవుటి '... య 





పస త్మ తక్కళ్ళ బాలరాజు 
ఎవరు తనవారు పరవారు ఎవరు ధరణి 
తనకు రాధకు మధ్య బాంధవ్యమేమి 
ప్రాణ మొకటన్న జ్ఞానమె బ్రహ్మతాను) 1 
“ సత్యం జ్ఞానం; అనంతం బ్రహ్మ అన్న ఉపనిషత్‌ వాక్యానికి “జ్ఞానమే 
ఖగవత్స్వ రూపకం' అన్న బోయి భీమన్న నిర్వచనం ఒక వ్యాఖ్యానం వంటిది 


"The philosophe: s have only interpreted the world in 
Various. ways; the point సం స is to change it" *తా త్రైకులు 
on (ప్రపంచాన్ని ఎన్నియో విధముల వివేచించినారు. ప్రశ్నల్లా ఈ ప్రపంచాన్ని ఏ రీతిగా 
_ మార్చాలన్నదే అని కార్డ్‌ మార్క్స్‌ పేర్కొంటాడు. వారి త లోకమైతే 
ఈయనది ఆవరణ లోకం. 


ఏవ్యకికెనా జన్మతో శూద్రుడు; కర్మతో ద్విజుడు. ద్విజుడు ఆర్యుడు, 

. శూద్రుడు అనార్యుడు. శూద్ర 'బ్రాహ్మణత్వాలు ఒకే వ్యకిలో అతని విజ్ఞాన 
సాయిని బటి ట్రీ ఏర్పడే రెండు దశలు. శూద్రడు సంస్కారం వ బ్రాహ్మణ్యం 

పాందుతాడు. ఈ ౪ విషయం మహాభారతంలో స్పష్టంగా చెప్పబడింది. 


0 జాతిః పూజ్యతే 6 రాజన్‌ 
గుణాః కళ్యాణ కారకాః 
చండాల మపి వృత్త సం = .. 
తందేవా బ్రాహ్మణం విదుః? _ భార త eg 


ఈం విషయాన్ని భ భగవద్గీత మరి స్పష్టంగా వ వివ రించింది. 





“దూలం మోది” నాటకం 5 వవుట 1,2 


- కారవానిష్టం - రూపకం: 5వ పుట | 


214 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 





“చాతుర్వర్డం మయా స్పష్టం 
గుణ కర్మ విభాగశజ' - భగవద్గిత. * 
ఇక మనుస్మృతి యందు ఇలా వుంది. 
“(బ్రాహ్మణ క్షత్రియో వైశ్యః . 
తయా ఎరా లకాలయా 
శూద్రో నాస్తితు పంచమః? 33 2. 


వీటి ఆధారంగా బోయి భీమన్న తన రచనల ద్వారా “భారత జాతి 
ఒక్కటే నని, నాడు వర్ణవ్యవస్థ వృత్తుల దృష్టా ఉన్నప్పటికీ అస్పృశ్యత అసలు. 
"లేనేలేదని, ఇది వంధ్యలో ప్రవేశపెట్టబడిన కుతం౦త్రవుని దీనిని 
ఖండించాలంటాడు భీమన్న. ఆర్యులూ, డ్రవిడులూ ఒకే జాతికి చెందిన వారని, 
జాతి విభేదం లేనేలేదని, ఉండకూడదనే సిద్దాంతాన్ని ఆ ఆదికవి వాల్మీకి' రూపకం 
ద్వారా ప్రవేశపెట్టి తె తెలియజేస్తాడు. 


“ఆర్య? అన్నది జ జాతి సూవికం కానే అ అదిగౌరవ వాచకమనీ 
ఇప్పటికే పలువురు పెద్దలు ప్రకటించారు. “రాయల్‌ ఏషియాటిక్‌ సౌసైటీ' 
అన్న బ్రిటిష్‌ స సంస్థ ఆర్యులు భారతదేశంలోకి చొచ్చుకువచ్చి, ద్రావిడులను 
పారద్రోలారన్న అసంబద్ధ ఆ అవాస్తవ విషయాలను వ్రాసింది. తమవలెనే ఆర్యులు 
గూడ వలస వచ్చిన; వారేననీ, భారతదేశానికి ప్రావీన సంస్కృతే లేదనీ తెల్పుతూ 
బ్రిటిష్‌ చరిత్రకారులు తప్పుడు వ్రాత లెన్నో వ్రాశారు. డాక్టర్‌ అంబేద్కర్‌ పైత 
రక aa ముక్తకంఠంతో ఖండిస్తూ స్తూ ఆర్యులిక్కడి వ వారేనని లి నుజేస్తాడు. 












: ( oa mug te ప her ae 
2.3. రాక ౮ చపుటాా ద. b= 


1. రాగ గదాసిశంద్దావకు ౨ వవ 
యాగు సన।తిక - తాను ల wut 


“౨215 డా! తక్కళ్ళ బాలరాజు 





“అస్మిన గంగ, అస్మిన యమున.....? అన్న సూత్రాన్ని అంబేద్కర్‌ ఉదాహరిసూ 
ఆర్యులు స్టానికులు కాకుంటే “నా గంగ...... నా యుముని” అని 
సంబో ధించరని ప్రకటిస్తాడు. 


సాంఘిక దోషాలను సరిదిద్దడం, మానవత్వపు విలువలకై పోరాడడం 
విద్యావంతుల ధర్మం. కుల విభేదాల్లోంచి పుట్టి పరిగిన ఈ సాంఘిక 
దురన్యాయం విష విషయంలో ఛమన్న గా, గారు తమ విశాల దృక్టథాన్ని ప్రదర్శించాడు. 
“లోకులు కాకులే.. 
కోకిల పిల్ల 
' లోకువిచ్చావంటె 
నూకలు కల్లి. 
చేతికందిన వ పూలు 
చిదిమి పారేస్తారు 
అందక పోతే. 
0 ఆరడి పెడలారు 
క డ పై నున్న వాళ్ల కాళ్ళు 
' పట్టుక వేలాడుతారు 
పోతారు"? మ. 


అంటూ కులతత్తా త్వాన్ని భీమన్న | గారు తీవ్రంగా ఖండించాడు. తన 
రూపకం అయిన ' ప్రగతి లో పాట ద్వారా... 


ఇలా భీమన్న తన 'ఈకనలన్నింటిలోనూ సమాజాన్ని పట పీడించే 





1. ప్రగతి నాటక - ౫౦వ వుట 





16 బోయి భీమన్న రూపకాలు - తార చింతన 
మస్యల్ని (ప్రతిఫ ఫలింప చేశాడు, (ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరిచే 


పబోధాలనెన్నింటినో చేశాడు. కులాలు అంతరించి పోవాలనీ, మానవుడు. 


ఏహిలో మహర్షిలా వెలుగొందాలన్న ఆశను వెల్లడించాడు. తన అభ్యుదయ క 
భావాలతో, మానవతా చింతనలతో be పరిపుష్టం చేశాడు. 






217 డా॥ తక్కళ్ళ బాలరాజు కండరం 


_ ఉప సంహారము 

తే. శ. 1935 తరువాత ప్రపంచంలో ఏర్పడిన సాంఘీక, అర్థిక 
య సంక్షోభాలు, మార్పులు, రాజకీయ చైతన్యం (ప్రభావం వలన విశ్వసాహిత్యం 
“తో: హేతు, అభ్యుదయ (మార్క్సిజం) వాదాలు వచ్చాయి. ఒక తాత్తిక 
స రాజకీయ ధృక్పృుథాన్ని భూమికగా చేసుకుని సాహిత్యంలో కర్తవ్య నిర్దేశం 
"ప్రబోధం జరగాలనే ధోరణి భయలు దేరింది. జీవిత తత్త్వాన్ని నూత్న దృష్టిలో 

అభివ్యక్తం చేసూ మేధాగతంగా అర్జాన్నీ పాఠకునికి అందించే లక్షణం ఏదైతే 
ఉందో అదే తాత్తికం. తాత్వికం ఒక విజ్ఞానం, తత సం ఒక వైజ్ఞానికం. తత్తం 
లేకుండా ఎవరూ ఉండరు. తత్త్వం (philosophy) అనే మాట 'పెథాగరస్‌ 
మొదట కనుగొన్నాడు. “కేవలం (ద్రష్టు అని ఒలింపిక్‌ క్రీడల్లో వాడిన మాట 
తాత్త్విక దృష్టికి నిదర్శనంగా భావించారు. 


తాత్తికుడు తన సిద్దాంతాలను శాస్త్రీయ శైలిలో చెప్పును. కవి దానినే 
తన జీవిత? సిద్దాంతము నాధారముగా చేసుకుని కావ్యమయ శైలిలో తెలుపును. 


కవి గంభీరుడైన తాత్వికుడు కూడా. బోయి భీమన్నలోనూ ఈతా త్వికతయే 
కనిపిస్తుంది. = 


డ్‌ బోయి భీమన్న తమ రూపకాలలో సాహిత్య జగత్తును తేజోవంతం 
చేశాడు. ఉదయమాన కవులకు మార్గద్భకుడైనాడు. తమ కవిత్వ విధానం 
తో భావ కవిత్వానికి ఒక అటక అద్వైత తత్త్వాన్ని గుర్తించినాడు. 





గి అమ మ రం న న 
. చఎగుము తూనపుతిక - ఆ 


గమ |! 9953 సంచిక - 28 వ వుట. 





తమ తాత్విక దర్శనంతో, ఆలోచనా విధానంతో కొందరికి ఆలోచించే 
అవకాశాన్నిచ్చాడు. తాను సాధించి ఆరాధించే సాహిత్య సిద్దాంతానికి 
“రసాద్వైతం' అని పేరు పెట్టకున్నాడు. ప్రతిఫలాపేతలేని పరమ ప్రేమ ఈ 
అద్వైత భావానికి ఆధారం. 


“ఏక హృదయ సంసిద్దే రసాద్వైతం 
లోక వలలు సంబుద్దే వాని తత్త్వం క 


_అని అద్వైత తత్త్వాన్ని 'అవగాహనంచేసు సుకొన్న కవి బోయి భీమన్న కవిత్వం 
పట్ల నిర్దిష్టమైన అభి ప్రాయలతో సాహిత్య రూపకల్పన చేశాడు. కవిత్వం అశుభం 
_వలకకూడదని, అమంగళం కోరకూడదని వీరి విశ్వాసం. భావాన్ని స్పష్టంగా స్త్‌ 
చెప్పడం కంటె “ధ్వని ప్రధానంగా చెప్పటంలో రమణీయత ఉన్నట్లు భావిస్తాడు. 
కనుకనే వారి రవనల్లో శ్లేష, “ధ్వని అధికంగా కనబడుతాయి. అక్షర రమ్యత, 
భాషా సారళ్యం కవిత్వానికి అవసరమని నమ్ముతాడు. భాషవిషయంలో తాను 
పూర్తి స్వేచ్చను పొందాడు . శృంగార కరుణ రసాలు రెండు ప్రధాన రసాలని. 
| భీమన్న అభి ్రాయరి, 


యావజ్ఞాతిని కదిలించిన సంఘటనలు వారినీ రకం ఆ 

న స్పందన వీరీ కవితావాహినిలో సమకాలీన సమస్యలుగా చో టువేసుకున్నాయి. 

_ అందరినీ కదిలించిన వార్తలు, సంఘటనలు, సన్నివేశాలు వీరికి ్రేరణనిల్చి 

కవితా వస్తువులయ్యాయి. స్వాతంత్రోద్యమం, అస్పృవ్యతా దురాచారం వీర 

' రచనలకు అలంబనమయ్యాయి. ఇటువంటి సమస స్యల ఉధృతం అంతగా . 

లేనప్పుడు తనదైన తాత్విక! చింతనతో రవనలు చేశాడు. వద్యకావ్యాలు, ప్రబోధ 
| గ, వచన సంపుటాలు ఉదాహారణకు ' గుడిసెలు కా లీవోతున్నారు”, 





|.'బోయి న మనా షష్టి పూర్తి సంచిక 23 వ పుటి ' _ 


219 డా| తక్కళ్ళ బాలరాజు 





“ద్రిపసభి మొదలగునవి కొంత పరిస్థితుల ప్రభావం వల్ల వచ్చినవే. పాలేరు, 
కూలిరాజు, ప్రగతి, రాగవాసిష్టం, బాలయోగి మరియు చిత్రకళా ప్రదర్శనం 
మొదలగు రూపకాలు ఉద్దేశపూర్వకంగా తన తాత్త్విక చింతనతో వ్రాసనట్టివి. 
.... వీరిగేయ రూపకాల్లో కవితావేశం స్ఫురించే వస్తువు గొప్పగా ఉండడం 
వల్ల నాటకాలకు అధిక (ప్రచారం వచ్చిందనే చెప్పొచ్చు. వీరి తాత్త్విక చింతనని 
తన రచనలు ఆధారం చేసుకున్నవి కావడం వల్ల వాటిలోని త త్వాన్ని 
. సామాన్యులు అవగాహన చేస సుకోవడంలో కొంత కష్ట పడక పోలేరు. అయినా 
వీరు నామాని దృప్టల్‌ వ ఎక్కువ పేరును నిలుపుకున్నట్లు 
తెలుస్తుంది. వ 
. దేశాభిమానం భాషాభిమానం గుండెనిండా నింపుకున్న బోయి 
స యవ గారి ' నిండు మనంబు నవ్య నవనీత సమానంబు, పల్కు దారుణా 
| ఖండల శన్ర తుల్యం అనవచ్చు. తెలుగు వారి ఆచారాలు , సంప్రదాయాలు 
వీరి కావ్యాలన్నింటా. మూర్తీభవించాయి. విరి కావ్యభాషతో తెలుగు భాషా 
తీయదనాన్ని రుచి రూపాొడు. కావ్య వస్తు (గహణంలో, రచనా విధానంలో 
భావాభివ్యక్తిలో అన్నిటా ప్రత్యేత గ కో వ్యావహారిక, నూతన 
వదబంధాలను, అతి సామాన్యపదాలను, లోకోక్తులను ప్రయోగిసూ తెలుగు 


సాహిత్యాన్ని సుసంపన్నం సు వీరి a కొంత శైవ సంస్కృతీ 
పదజాలం కనిపి స్తుంది. 


“కడుపులో కరుణయు, కంఠాన విషము. 
. అగ్నిలలాటాన, నౌదల గంగ _ 
జడలోన జాబిల్లి మెడలోన నాగు క 

వైరుద్ద్యముల పమన్వయ, శూపమతడు' 











220 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 

ఈ పద్యం భీమన్న “అర్హనారీశ్వరుడు'' అనే ఖండకావ్యంలో 
వ్రాశాడు. భీవున్న శివశక్తుల ఆంతర్యం తెలిసిన రసాంతరంగ కవి. ఈ, 
అంతరంగం నుండే ఒకప ప్పుడు ' శివోహంి అని వినిపిస్తుంది. 

బోయి భీమన్న మీద వేదోపనిప షత్‌ ప్రభావం ఉందని చెప్పొచ్చు. వీర 
సంస్కారం ప్రాచీన కవులది. అయినా విధి బలీయాన్ని, పునర్జన్మ పురాకృత 
కర్మఫలాన్ని ఇతను విశ్వసించడు. ఇంకా స్మృతుల విష షయంలో వీరి కంత పట్టింపు 
లేదు. కొన్ని ఆవార వ్యవహాలాల విప షయంలో కూడ అంతగా పట్టుదల లేదు. 
ప్రకృతిలో జగన్మాత మాతృరూపాన్ని దర్శించి ఆరాదించడం వీరి లక్ష్యం. స్త్రీల. ల! 


పట్ల విశేషమైన గౌరవాభిచూనాలుండం వల్లి త్రీ స్థానాన్ని గూర్చి |. 


ఆలోవించునట్టు కనబడుతుంది. ప్రబంధోలలోని మగువల వర్ణనకు వ్యతిరేకి 
కొని, (ప్రేమకు మాత్రం వ్యతిరేకి కాదు. ప్రేమ స్వరూపిణి అయిన స్త్రీలోని 
సాహసాన్ని తన రచనల యందు పొందు పరిచాడు. పురుషుల వల్ల (స్త్రీలు 
ఎదుర్కొంటున్న సవుస్యలను వివిధ కోణాల నుంచి దర్శించాడు. స్రీ 
స్వభావంలోని అన్ని హోమ వీరీ కవితలో ప్రతిఫలించాయి. పరిపూర్ణమైన స్తీ. 
వీర సంపుటాలలో 'దర్శనమిస్తు ంది. శ్రీని కేంద్ర బిందువుగా (గ్రహించి ఆమె 
ఎదుర్కొన్న Ee పరిశీలించి ఈ తవు :రసాదైతః సిద్దాంతాన్ని 
రూపొందించాడు. జ్‌ (2 
శిష్టమైన వీర రసాదై ద్వైత సిద్దాంతానికి శై శైవభక్తి సిద్ధాంతంతో కొంత 
. ణు కనబడుతుంది. ప్లేటో ప్రతిపాదించిన ప్రేమ తత్వానికి దగ్గరి పోలికలు 
రసాద్వైత శృంగార సిద్ధాంతంలో కొంతవరకు కనబడతాయి . జీవిత 
త త్వ్వదర్శనం నుంచి వెలువడ్డ “రసాదై ద్వైత శృంగార సాహిత్యం హి b 


వెలిశాయి. 





221 - డా! తక్కళ్ళ బాలరాజు 





సృష్టి లాస్యం అయిన పేమ అందరి మధ్యా వర్టిల్లాలన్నది వీరి ఆకాంక్ష, 
రాయస్రోలు వారీఅమలిన శృంగారాన్ని జ్ఞప్తికి తెచ్చేవిధంగా స్త్రీ పురుషులు 
. స్నేహంతో సమాజ (శ్రేయస్సును కాంక్షింస్తూ ఉత్సాహాంతో ముందుకు 
| రావాలన్నది వీరి అభివుతం. కల్యాణ మయమైన జగత్తులో అసూయ, 
అరాచకాలు, ద్వేషవైషన్యూలను మాని ప్రేమను పెంచి పోషించాలన్నది వీరి 
. ఆశ మానవత్వం పరిమళించే హృదయాలకు స. పలుకు వరి కట 
న్‌ వీరి ర రూప పకాలలోని తా తాత్త్విక చింతన. : 
య ‘The writer who refuses to allow a faith, a hope or a 
ల. to interfere with his owrk who has the courage to con- 


ront existence itself, is also a metaphysician because Exist- 


nce is really: and not merely its outward from! 


ఈ విధంగా భీమన్నను గూర్చిన పరిపూర్ణమైనట్టి సిద్దాంత వ్యాసం 
కాకపోయినప్పటికి ఇందులో భీమన్న ౭ జీవిత విశేషాలు, మరియు అభిప్రాయ 
అభిరుచులు ఇంకా అతని సాహిత్య స్యాసంగం, హేతువాద దృష్టితోనూ, 
సామాజిక స్పృహతోను. అతడు రచించిన సాంఘిక, పౌరాణిక గేయరూపకాల్లోని 
ఏకేషాలు, ఇప్పటికి ఉపలభ్యమగుచున్న వస్తు సామాగ్రి ఆధారంగా చేసుకొని 
భా సృత్తంవతయే ఈ స యు ముఖ్యజద్దేశం... 


sss rrr Lr Ps EERE 


1 “మిసిమి' మూసపటత్రిక - ఆగస్టు । ౨93 సంచిక - 256వ పుట 





222 బోయి భీమన్న రూపకాలు -  లాత్త్విక చింతన 


సృష్టి లాస్యం అయిన |. అందరి మధ్యా వర్టిల్లాలన్నది బర: ఆకాంక్ష, 
గాయస్రోలు వారిఅమలిన: శృంగారాన్ని జ్ఞప్తికి తెచ్చేవిధంగా స్త్రీ పురుషులు 
స్న్నహంతో సమాజ శ్రేయస్సును కాంక్షింస్తూ ఉత్సాహాంతో ముందుకు 
గొవాలన్నది వరి అభిమతం. కల్యాణ మయమైన జగత్తులో అసూయ, 
అరాచకాలు, ద్వేష వైషమ్యాలను మాని (ప్రేమను, పెంచి పోషించాలన్నది వీరి 
ఆశ, మానవత్వం పరిమళించే హృదయాలకు ee పలుకు వీరి | " 
రి రూపకాలలోని తాత్త్విక చింతన. 


"The writer who refuses to allow a faith, a hope or a 
heory to interfere with his owrk who has the courage to con- 
front existence itself, is also a metaphysician because Exist- 


11. 


ence is reality and not merely its outward from 


ఈ విధంగా భీమన్నను గూర్చిన పరిపూర్ణమైనట్టి సిద్దాంత వ్యాసం 
కాకపోయినప్పటికి ఇందులో భీమన్న జీవిత విశేషాలు, మరియు అభిప్రాయ 
అభిరుచులు ఇంకా అతని సాహిత్య స్యాసంగం, హేతువాద దృష్టితోనూ, 
సామాజిక స్పృహతోను అతడు రచించిన సాంఘిక, పొరాణికగేయరూపకాల్లోని 
విశేషాలు, ఇప్పటికి ఉపలభ్యమగుచున్న వస్తు సామాగ్రి ఆధారంగా చేసుకొని 
రేఖా “bom సృజించ డమే ఈ సిద్దాంత వ్యాసం యొక్క ముఖ్యజద్దేశం.... 

ప్రజల చరిత్రను సంస్కృతిని సాంప్రదాయాలను జీర్ణించుకొని ప్రజల. 
కందించడమే బోయి భీమన్న రూప కాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. 
ఉద్యమ చైతన్యాన్ని, వ్యాప్తిని ధ్రజలి కందించడం శు తాత్త్వి త్తిక చింతన అని 
చెప్పొచ్చు. = క 





1. ముసిమి' ee ఆగు | 99౩ సంచిక-25వపుట, -. 


నా 
eee 


ఒక కొత్త Melody వీరి రూపకాల యందు కనిపస్తుంది. ఈ 
ఎిషయం గూర్చి "The roots of all cultures that exist from the 


Himalayas to Cape Comorin were laid in the great Sanskritic 


tradition. No literature could grow in this land independently. 
Telugu literature is but a fond child of Sanskrit literature. The 


first. masters of Telugu literature accepted the Sanskrit lan- 


guage as the bas of Telugu language.' 






| ."మిశ్వనాథ అసంకలిత నాసిివ ౫ _ యం 


బోయి భీమన్న రూపకాలు - తా వ. చింతన 


మూడవ ప్రకరణం 
అనుబంధాలు. 





డా॥ తక్కళ్ళ బాలరాజు నునననతనననుననననానుమునననుు: 


అనుబంధం - | 


“గన. తక్కళ్ళు రూలరా జా ప 





ఇతరులు భీమన్న గురించి 

నేను నా పరిశోధన అంశం కోసం (ప్రశ్నావళి తయారు చేసి ప్రముఖుల = 

అభిప్రాయాలను ప్రత్యక్షంగాను పోస్టు ద్వారానూ సేక రించడం జరిగింది. అట్టి 
స న ఈ మొదటి తసాధ్రంత్రంల్‌. చేర్చడం జరిగింది. 


పద్మశ్రీ; బోయి భీమన్న గారితో జరిపిన ఇంటర్యూ ప రెండవ ఖ్‌ 
అనుబంధంలో ఇవ్వడం జరిగింది. 


(ప్రశ్నావళి: 
pik ఆధునిక తెలుగు సాహిత్యంలో బోయి భీమన్నకున్న స్థానం - య 
ఎలాంటిది? కవిగా ఆయనకున్న ప్రత్యేకత ఏమిటి ? 

2. బోయి భీమన్న ప్రతిపాదించిన రసాదై ద్వైత సిద్దాంతం వ మీ 
అభిప్రాయమేమిటి Ee sy పా 
3. భీమన్న సమాజ దర్శనమెలాంటిది? దానికోసం టువ్చిసాహల్యాన్ల 


ఉపయోగించిన పద్దతి ఏమిటో వివరించండి ? 2 


4. వివిధ సాహిత్య ప్రక్రియల్లో meh కనబరచిన తా ాత్సకర ఏమైనా 
_ ఉన్నదా. ? ఉంటే వివరించండి . . 


5... దైవ భావన గూర్చి భీమన్నకున్న అభిప్రాయాలకు మీరెట్లు ఆర్ధం 
. చేసుకున్నారు ? ళా న 





225 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 


6. 


ie 


A0 


11. 


2. 





భీమన్నకు నాటకకర్త గా ఎలాంటి స్థానమున్నది ?. 


నాటక ప్రక్రియను భీమన్న సామాజిక సమస్యల పరిష్కారం కోసం 
వాడుకున్న పద్దతి ఎలాంటిది ?: 


భీమన్న రూపకాలలోని ప్రత్యేకతను వాటిలోని తా త్వికతను మీరెట్లు 


= . అర్థం చేసుకున్నరో తెలుపండి ? 


భీమన్నపై పాశ్చాత్య సిద్దాంతాల ప్రభావం ఏమైన ఉన్నదా ? 


భీమన్నపై జాతీయ భావాల ప్రభావం ఉన్నదా ? దేశీయ సిద్దాంతాల 
ప్రభావం ఆయన మీద ఎట్లా వనం స్రుంది య 


మతం గూర్చిభీమన్నకున్న విశ్వాస సం ఎటువంటిది ? 


అంటరాని తనం గూర్చి, దాన్ని నిర్మూలించడం గూర్చి భీమన్న 


చూపిన పరిష్కాల మార్గాలేమిటి ? 


226 డా తక్కళ్ళ బాలరాజు అలలను తతనానును 


ప్రొఫెసర్‌ ఎల్‌. చక్రధరరావు 
విశాఖపట్టణం, 
తేది 22-7-1992. 


1. అధునిక తెలుగు సాహిత్యంలో (శ్రీ బోయి భీమన్న గారికి ఉన్న స్థానం 
. సుస్టిరమైనది. వీరి కవితా వాస్తవికతపైఆధారపడి వుంది. సమాజంలోని - 
అట్టడుగు వర్గాల బీవిత విధానానికి వీరి కవిత అద్దం పడుతోంది. 
2. శ్రీ బోయి భీవున్న గారీ రసాద్ద్వైత. సిద్దాంతం అపూర్వం 
కానిదైనప్పటికీ వీరు ప్రతిపాదించిన తద్విధానం అనితర సాధ్యం. ఇంతే. 
కాక అంద రి(ప్రశంసల్ని పొందింది. వీరి యీ సిద్దాంతం సర్వదా 
సర్వధాసముపదేయం. 
౩3. శ్రీ బోయి భీమన్న గారి సమాజ జ దర్శనం సమ్యక్టర్శనం' అని ఒక 
వూటలో చెప్పవచ్చు. ఏరు సాహిత్యాన్ని క (సూటి 
విధానం) ద్వారా రచించారు. 
4. త త్త్వం(తత్‌+ త్వమ్‌) అంటే ఉన్నది ఉన్నట్లు తెలుసుకోవటం అని 
పదవ్యుత్పత్తి. ఉన్నది ఉన్నట్టు నేరుగా bu వీరి | తా అ ఇదే 


యధార్ద దృక్పథం, . . స 

ర్‌ భీమన్న గారిది మానవ భావనయే దైవభావన. 

6. కవిగా భీమన్న గారికున్న స్టా స్తానం నాటక. కర్తగా లేదు.నాటకాలు 
నానాటికి. అంతరిసుతన్న నేటికాలంలో. నాటకాలకు కాని నాటక కర్తలకు 
కాని నముచిత స్థానం లేదు... 





227 బోయి భీమన్న రూప పకాలు - తాత్త్విక చింతన 


on 





సామాజిక సమస్యా పరిష్కారానికి ఇతివృత్యాన్ని, భాషను, భావాల్ని 
జాగ్రత్తగా తీసుకొని (శ్రీ గురజాడ వారి వలె (శ్రీ బోయి భీమన్న గారు 
కూడా నాటక రచనను కొనసాగించారు. 

శ్రీ భీమన్న గారీ రూపకాలు కూడా సమాజానికి అద్దం పట్టేవిగా 
ss 

శ్రీ భీమన్న గర్‌పై పాశ్చాత్య సిద్దాంతాల ప్రభావం ఉంది. ఆధునిక 


కాలంలో పాశ్చాత్య సిద్దాంత ప్రభావానికి లోనుకాని సాహితీ వేత్తలు 


ర న 


క్‌. (1 | 0 శీ re గార్‌పై జాతీయ భావాల (ప్రభావం ఉంది అస్పృశ్యత కుల 


య. వివక్ష లంచగొండితనం మొదలగు వాటపై వీరి అభిప్రాయాలు జాతీయ 
భావాల ప్రభావం వర్ల స్టిరవడి క్రమంగా జాతీయ భావ స్రవంతిలో వీరు 
ఒక ప్రధానభాగమై మై పద్మభూషణ బిరుదును పొందారు నేడు. వీరు కేవలం 
| ఆంధ్ర కవి మాత్రమే కాదు, జాతీయ మహాకవి, విశ్వకవి. 
11. మానవతే మతం అని శ్రీ భీమన్నగారి భావన. 
2 కులాంతర వివాహాలు జరిపంచటం, అన్ని కులాల వారికీ ఒకే చోట 
ల -. వాసష్టానాన్ని కల్పించటం, నూతనాభ్యుదయ దృక్పథాలను కలిగించే 


| విశాల భావాలను పెంపొందించే సాహితీ రచనల్ని అందరకీ అందుబాటులో 
వ ఉండేటట్టు వివిధ మార్గాల ద్వారా చేయటం అంటరాని తనాన్ని 
. నిర్మూలించబానికి గాను వీరు సూచించిన కొన్ని సముచిత మార్గాలు. 


య. ం 
 భవదీయులు, 
.చక్రధరరావు 
న. 27-7-1992 . 








228 గ్‌. తక్కళ్ళ బాలరాజు అననన నననానా నాతని నతనలనననా ననన ననన ననన 


డాక్టల్‌ జె. బాపు రెడ్డీ, మిస్‌ 

Dr. J. Bapu Reddy, 1.4.6. " హైద్రాబాద్‌, 
Rtd. Commissioner, 30-4-1994 
Small Savings & State Lotteries 


Tilak Road - Hyderabad - 500 001. 
Resi: RAMACHILUKA, Plot No. 10, Road No. 5, Jubilee Hills, 


* Hyderabad --34 
పద్మశ్రీ) కళా ప్రపూర్ణ బోయి భీమన్న గారు కారణజన్ముడు. 
._ ఆయనకు ఆధునిక తెలుగు. సాహిత్యంలో ఒక సృజనాత్మక భావుకుడుగా 
సుందర రసాద్వైత తత్త్వవేత్తగా తనదైన ఒక సుసిర్ట స్థానాన్ని సంపాదిం 
చుకున్నాడు. పుస్తకాల నుంచి కాకుండా ప్రకృతిలో నుంచి నిత్య జీవితా సత్యా 
నుంచి సాహిత్య స్ఫూర్తిని పొందిన విజ్ఞాన ప్రజ్ఞాన మత! - 
ఉపజ్ఞాకోకిలమతడు. భారతీయ చరిత్రను సంస్కృతిని ఆకళింవు చేసుకు 
మానవ జీవితాన్ని మహోన్నత శిఖరాల వైపు నడిపించే అక్షర సోపానాలు 
నిర్మిస్తున్న అద్భుత ప్రతిభాశాలి, ప్రగతిశీలి ఆయన. అతడు అనాదికొస నుంచి 
_ అనంతత్త్వంలోకి పయనించే అకాండ తాండవ మూర్తి . కవిత లల్లినా 
రూప (నాట) కాలు రచించినా, వ్యాసపీకికలు oe ఆయన కలంలో నుంచి 
కాలాతీత అమృత భావ చేతనం కం ” 


సామాజిక సమస న్యలకు పరిష్కారం చ చూపే శక్తితో పాటు, ఆధ్యాత్మిక 
చింతనను భౌతిక జీవితానందంతో జోడించే పరమార్ధాన్ని ప్రబోధించే ప్రజ్ఞను 
కూడా ఆయన ప్రదర్శించాడు. ఆందుకే కుల మత, జాతి విభేదాలకు కట్టు 
_ పడని విశ్వవైతన్యన రథ సారథి .డా-బోయిఖీమన్న. 


229 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 





వ్యాస వాల్మీకి కాళిదాసు వంటి కవి బుషుల వంశానికి చెందిన 
చిరంజీవి ఆయన. ధర్మం కోసం పోరాడుతున్న కర్మవీరుడు ఆయన. సృష్టి 
రహస్యం తెలిసి ద్రష్ట ఆయన. 
దేశం అనే మైదానంలో పరుగుపెటే కాలమనే గుల్టాల గుట్టు తెలిసిన 
దిట్ట అతను. అందుకే ఆధునిక సాహిత్య రంగంలో ఆయనకు ఏ పాటు లేదు, - 
జాక్‌ పాట్‌ తప్ప. శః 


శ్రీమతి హైమవతి తడ 
; జరా ఐ.సి. కిర్‌, . భాగ్య నగరం, 


: ఇరంుంపలే కాలని. . చేది 30-4-1904 


హైద్రాబాద్‌ - 500 482. 
పేదవాని కుండంలో 
వేద మధువు నిండాలి. 
వేద మాత గుండెలలో. 
విశ్వజనత ' పండాలి es A ష్‌ 

అంటాడు డా. బోయి భీమన్న తన Ber సంపుటిలోని ఓక పాటలో. 
కొందరికి గుండె చిన్నది, కొందరికి మనసు విన్నది 
అతు కొందరికి చిన్నది. షు 
అంత మాత్రాన ఇల 'విన్నదనము. లేదు. న ( 
పెత్తనము చేయు. స్త కన సెడ్డ బై దైన. 

అంటాడు తన “మధుగీత? అసం: 

విత్తంలో ప్రతి దెబ్బా. 
క సుత్తి దెబ్బగా' మలవివ 

య. మూర్తిని మించిన. ము 

న్నది 5 





అందాడు “ పైరుపాటా? + గేయ వాటికలో... 











. 23( బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 
_ ఈ మూడు ఉదాహరణలు నేనెందు కిచ్చానంటే సాహిత్యం ద్వారా 
బోయి భీమన్న |ప్రదర్శంచిన స్థాయి ఇంతటి ఉన్నతోన్నతమై నట్టిదీ, విశ్వ 
పరివ్యాస్తమై నట్టిదీ అని చెప్పడానికి. 

ఈయన పద్య, గేయ, వచన ప్రక్రియలలో చేసిన సాహిత్య కృషి గురించి 
ల తెలియన వారు ఈనాడు లేరు. ఆయితే తెలిసిన వారే తప్ప నిశితంగా పరిశీలించిన 
( వారు తక్కువ. అట్టి పరిశీలనకు Se  తక్కత్ల బాలరాజు గారికి నా 
అభినందనలు... 


Fe on గారు క స్తున్న భీమన్న రూపకాలను గురించి 
. చెప్పాలంటే. ఇతర (ప్రక్రియలలో ఈయన చేసిన కృషి కంటె కూడ ఎక్కువగా . 
చెప్పవలసి వుంటుంది. “రాగవైశాఖి కావ్యంలో భీమన్న నాటకాల గురించి ఇచ్చిన 
అభిప్రాయాన్నే రెండు వాక్యాల్లో శ ఇస్తున్నాను. 


సంగీత, సాహిత్య, నృత్య, అలేఖ్య శిల్పాది సర్వకళా సంపూర్ణమైన 
_ ఒక విశిష్ట్రకళా ప్రక్రియ నాటకం. నేత్ర పర్వం, శ్రవణ పేయం, మనోమోహ 

 కాగలిగిందే నాటకం. వాస్తవాన్ని ప్రతిబింబించడం కాదు. నష 

వాస్తనీక రించడం నాటకం. . వెంకయ్యను అద్దంలో చూపడం కాదు. వెంకయ్యను 


శ కృష్ణుడుగా చూపడం నాటకం. అందుకే కన్యాశుల్కం ఒక నాటకం 
- కాలేకపోయింది, వసంతసేన నాటకం కాగలిగింది. 


ఒకానాకనాడుకన్యాశుల్క నాటకాన్ని, వస ంతసేన నాటకాన్ని చూసి 
భీవున్న వ్రాసిన మాటలు ఇవి. ఒక అడ్జశతాబ్దంగా పాలేరు? నాటకం 
సహ ఫ్రాధికంగా రగడ ప్రజలలో, ముఖ్యంగా బడుగు వర్గాలలో 





- 23౩2 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 
కలిగించిన సామాజిక చైతన్యాన్ని గమనిస్తే నిజంగా నాటక లక్షణమేమిటో 
. లత్యమేమిటో స్పష్టంగా అవగాహన అవుతుంది. 


భీమన్నను గురించి నిజంగా జరగవలసిన పరిశోధన ఇంకా జరగలేదు. 


ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నది. శుభం. 


| 4 కకం వని) ల హైమవతీ భీమన్న 
భాగ్యనగరం 30-4-1994 





233 డా| తక్కళ్ళ బాలరాజు 





_ ఆవంత్స నో మసుందర్‌ 
= కవి &ఓవమర్శకుడు 
కళాకేళినికేతన్‌ = పిఠాపురం - 533 450 
mr Ty తేది: 29-7-92 





మీరు వ పంపీన జస నా వ్యక్తిగత జవాబు పంపిస్తున్నాను. 





స అధునిక తెలుగు సాహిత్యంలో బోయి భీవున్నకు ఉన్న స్టా స్తానం. 
-. వివాదాస్పదం కవిగా అతని ప్రత్యేకత ఏదైనా ఉందంటే అది యధేచ్చ్భావాదం. 
రసాదై ద్వైత సిద్దాంతం ఏదైనా ఉంటే అదే నేను చెప్పిన మానసిక అరాచకత్వ 
_- జన్యమే. అతని సమాజ దర్శనం వై వైయక్తికమైంది. దార్శనికత లేదు. అతను వివిధ. 
సాహిత్య ప్రక్రియ! లేవి రాయలేదు. దైవ భావన ఒక Consolation. Public 
| కోసం చేసే 'ఆరదాలు. భీమన్నకు నాటక కర్తగా అంతగా గౌరవస్థానం లేదు. 
.. సామాజిక సమస్యను Garb గా వాడుకున్నాడు. భీమన్న పాశ్చాత్య సాహిత్యం 
(1 బాగా చదవిన వాడు కాదు. అతనికి సమాకాలీన అంతర్జాతీయ (ప్రముఖ కవుల 
పట్లు! కొందరివి. మాత్రమే. తెలియును. భీమన్నపై ఒక దశ వరకు జాతీయ 
య భావాల ప్రభావం ఉంది. భీమన్న ఎన్నో భావ గీతాలు వ్రాసాడు. కనుక అతని 
వ చ ఎత విశ్వా సాల గూర్చి పరిశోధించాల్సిందే. అస్పృశ్యతా నిర్మూలనకు తానుగా 






అకే లకే పరివార 2 మార్గము చూపిన దాఖలాలు అంతగా లేవు. వ్యక్తి గత 
న్‌. తాను ( బ్రాహ్మణ శ్రీని వ వివాహమాడాడు. బహుష సర్వులకూ 


rey a 


ne సోమసుందర్‌ 








బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 


అనుబంధం-॥ 





బోయి భీమన్న రూపకాలు - తాత్విక చింతన తలను 


(0 
భ్‌ 
రి 
ర 

గ్ల 
0 
| 





234 డా| తక్కళ్ళ బాలరాజు అ య స. 


బోయి భీమన్న గారితో ఇంటర్వ్యూ ణ్‌ 


శ్రి బోయి భీవున్న గారిని హైదరాబాదులోని వాళ్ళింట్లో fe, | 
సాయంకాలం నందు కలసి వారి వ్యక్తిత్వానికి, వ్యక్తిగత జీవితానికి, సామాజిక . 


జీవితానికి సంబంధించి నాకు గల సందేహాలను, కవికి - సమాజానికి గల 
సంబంధాల పట్ల వారికి గల అభిప్రాయాలను కోరగా వారిచ్చిన సమాధానాలను, es శ: 
అభిప్రాయాలను ఇక్కడ పాందుప కర్తవ్య. wn 


1. మీరు.రూప(నాట కాలు, నృత్య నాటికలు, గేయ నాటకాలు, ఈ విధంగా. శత 
అనేకం వ్రాశారు కదా, వీటిని శతకం. వీదైనో ధక్యేక పథకం | జ 


జర 


జ.:- li క్ష దృశ్య నాటక కావ్యాలు బ్రాను. అందులో పాలేరు అ 


MN ఆదికవి వాల్మీకీ,” అసూయ, పడిపోతున్న అడ్డుగోడలు, ప్‌ 
మానవుని మరొక మజిలీ మొదలగునవి చాలా చోట్ల ప్రదర్శిచబడ్డాయి.. : హే 


నిజానికి ప్రదర్శనయే ప్రధాన లక్ష్యంగా. పెట్టుకోలేదు. భారతీయ 
సంస్కృతికి మూలకర్తలు హరిజనులు (ఆది బ్రాహ్మణులు), ఈ 

సత్యాన్ని ప్రచారం చేయడం కోసం ఆయా వురాణ కథలను తీసుకొని / 

కొన్న నాటకాలు, ప్రస్తుత సంఘటనలని సన్నిదేశాలన్ని శీ తీసుకుని 


.. నాటకాలు వ్రాశాను... 








235 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన === 

ముఖ్యంగా భావతీయ సంస్కృతికి మూలపురుషులు హరిజనులు అని 

' తెలపడం, నా నాటక పాత్రలను ఈ బడుగువర్గాల నుంచి తీసుకున్నానే 

తప్ప ఆ పాత్రల చుట్టు నేను అల్లీనది సంపూర్ణ సాహిత్యమే - అంటే 
పాటలు, పద్యాలు, అందమైన వచనం. 


2. రసాదై సా్వైత మంటే ఏమిటో వివరిస్తారా ? 


జా, నేను ఫసాదై ద్వైత వుంటే ఏమిటో. చాలా వోట్ల వివరించియున్నాను. 
త్‌ “రాగైశాఖి' పీ6కలో చూడండి. ప్రకృతి పురుష నిరంతర రమణమే 
స సృష్ట అదే నా రసాద్వై తం. స్తీ పురుష శక్తుల ప: ఆకర్షణ పరస్పర 
జ్‌ . . భక్తి వైరంత్యర్యమే. రసాదై ద్వైతం. 


3. EF మీరు అద్రైతంలో ' వుట్టి పెరిగారని చాలా Es చెప్పారు. అయితే. 
— ఆద్వైతానికి రసాదై పాం తేడా ఏమిటి? 


జః : అత్మ పరమాత్మ ఒకటే అనేది అ ద్వైతం మరమాత్మ స్గమద్రమైతే 
ig అందులోని అనంతకోటి జలబీందువులు ఆత్మలు. పరమాత్మ నుంచి 
అత్మ పుట్టి పెరిగి తిరిగ పరమాత్మలోనే లయించిపోతూవుంటుంది. 
ఈ ఆత్మ పరమాత్మ రూపం అని, వాటి నిరంతర రవుణమే 


రసాదై క్రైశముని నా దర్శనం క IN 
4. రవయిత కావడం ం పూర్వజన్మ సుకృతం ఆని, అంటాను. ఈవిప షయంలో 
మీ ఉద్దేశం? . .. 
ద- 





| నా ఉద్దేశంలో పూర్వజన్మ అనేది లేదు. ఒక జన్మలో చేసిన పాపవుణ్యాలు 





236 మ తక్కళ్ళ బాలరాజు ననా 
మరొక జన్మకి అంటి పెట్టకొని వస్తాయి అనేది అబడ్ల 
ప్రతి ఆత్మ దాని బీజ శక్తిని బట్టి రక రకాలుగా వికసిస్తుంది. అందులో 
రచయిత కావడం ఒకటి. 


5. "తని అనేవాడు ఒక పార్టీకి కాని, క్ర కే గాని౦౦0గాగొగే అయి ఉ 


మంచిదంటారా, వలా ? 


జు- మంచిదికాదు పా క్ర మతాలు స్టిరమై నట్టివి కావు. అవి ఎప్పటికప్పుడు 
మార్చుకోడానికి వీలైనట్టివి. ఇక సాహిత్యము సర్వజనీనంగా ఉండాళి. 
మానవుని గుణశీలాలు ఆధారంగా చేసుకుని అతని చుట్టూ అల్లి బడాళి. 
అందుకే రచయితకు Commitment ఉండకూడదంబాను. ఒక కేశ 
Commit అనే మాటకు విశాలమైన అర్దం చెప్పితే అదె సౌజిన్యాని క్ర 
దగ్గరగా ఉండాలీ. 


6. నాటి-నేటి సాహిత్యంపై వ మీ ఆనిప్టాయం f 


జు: . ఎప్పుడో ఓసారి కవి సామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ Wa 
సభలొ మాట్లాడుతూ ' అప్పటి సరస్వతి వేరు - ఇప్పటి సరస్వతి వేరు 
అన్నారు. అప్పుడు నేనన్నాను - ఎర రస్వతి వేరు చేరు కాదండీ, 
అప్పుడూ ఇప్పుడూ సరస్వతి; ఒకర్తే. తపు కంచిపట్టు చీరలు కట్టింది. 
షప మిడ్రీలు నన. అని. 


సాహిత్యం. నాడూ వేడూ ఒకటే. నాడు నిండుగ ప్రవహించేది. నేడు 
అల కొళాయిలో న నుంచి ఏ ఒక్కొక్కచుక్క క చుక్క వలె 





237 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 


1/1 





పడుతున్నది. కవితా రచనలో నియమాలు పాటించక పోవడం వల్ల రస 
భావ సౌందర్యాలకు లోపం ఏర్పడింది. 
ఈనాటి రచయితకు, వర్ధమాన కవులకు మీరిచ్చే సలహా ? 


ఏమి లేదు. సలహాలు ఇవ్వడం, నీతులు చెప్పడం చాలా తేలిక. అది 
వన్‌-వే- బ్రాఫిక్‌. చెప్పేవాళ్ళే తప్పా విన్చించుకునే వాళ్ళుండరు. “నేను 


పెళ్ళిచేసుకుని చాలా బాధలు పడుతున్నాను, నువ్వు చూస్తున్నవు కదా! 


నువ్వు పెళ్ళి చేసుకోవద్దురా, కొడకా! * అంటే వాడు వింటాడా, ఆ 


బాధలేవో నేను కూడ పడి చూస్తానంటాడు. అన్ని విషయాలలోనూ 


ఇదే వాస్తవం. అయితే నేను ప్రత్యేకంగా చెప్పేదేమిటంటే -రచయిత 


అయినాడు, రచయిత కాదలచినవాడు ముందు మన ప్రాచీన సాహిత్యం 
చదవాలి. మన గతమేమిటో తెలసుకోవాలి. మనకు వారసత్వంగా వచ్చిన 
ఆస్తి ఏమిటో గుర్తించాలి. అప్పుడు ఆ పునాదిపై నిలబడి తాను 


_.. చేయగల్లిన నిర్మాణానికి నూతన సృష్టికి పూనుకోవాలి. పునాదిని 
వదిలేస్తే మనం ఏంచేసిన అది “నేల విడిచిన సామే? అవుతుంది. తనకు 


తృప్తి ఇవ్వదు, ఇతరులకు ఆనందమివ్వదు. 


. కవులలో దొంగ కవులుంచారా? 


దొంగ కవులు ఉంటారు. కవి నామకులూ ఉంటారు. దొంగ కవులంటె 


ఇతర కవుల రచనల నుంచి, జానపద సాహిత్యం నుంచీ దొంగలించి 
తమ సొంత కవిత్వంగా చెప్పుకునేవారు. ఇలాంటి వాళ్ళు పూర్వమూ: 





238 






డౌ॥ తక్కళ్ళ బాలరాజు పతక 





ఉన్నారు, ఇప్పుడూ ఉన్నారు. ఇక ఛందసు స్సు వచ్చి పద్యాలు న్రాయగలిగిన 
వాళ్ళు చాలా వుంది కవులుగా చలావుణీ అవుతూ సన్మానాలు 
అందుకుంటున్నారు. అందుకు అనుకూలంగా సిదాంతాలు గ్‌ 
ఏర్పర్చుకున్నారు. కందము వ్రాసిన వాడే కవి అనే సిద్దాంతం అందులో 
ఒకటి. అయితే ఇలాంటి వాళ్ళు బ్రతుకుదెరువు కోసం, సమాజంలో 
గౌరవం కోసం అన్ని.రంగాలలో వలెనే సాహిత్య రంగంలో కూడా 
ఎప్పుడూ ఉంటూనే ఉంచారు. మనం పట్టించుకోగూడదు. తాను 
వ్యక్తిగతంగా లోకానికి కొత్తగా చెప్పగలిగిందేమైనా ఉన్నదా, ఆని 
ఆలోచించుకుని ఉంటే చెప్పగల్లిన వాడే నిజమైన కవి. 


జాతీయ ఉద్యమాలలో మీ పాత్ర ఏమైనా ఉన్నదా? 2 


చాలా ఉంది. నేను1931 లో కళాశాలలో చేరినప్పటి nee 
కాంగ్రెస్‌ వాలెంటీర్‌ను. నేటి వరకు కూడా కాంగ్రెస్‌ వాదినే. ఆమధ్యలో 
కాం(గ్రెస్‌ సోషలిస్టు. పార్టికి చెంది ఉండేవాడిని. ఆ పార్టీ నుంచి 
కవ్యూనిస్టులు విడిపోయిన తరువాత నేను కాంగగ్రెస్‌లోనే 
ఉండిపోయాను. 1941- 42 లో అగష్టు విప్లవము సమయంలో కాంగ్రెస్‌ 
' అగగ్రనాయకుల' సలహాపై నేను ప్రత్యక్షుగా ఉద్యమంలో చేరకుండా మౌ 
యువకులం అండర్‌ గ్రౌండ్‌ వర్క్‌ చేశాం. ఆ(గ్రనాయకులు 2 జెలు నుండ్‌. 
విడుదలై వచ్చినపుడు వారికి రాజకీయ రంగాన్ని చెక్కుచెదరకుండా 
అప్పగించింది. మేమే. నా పాలేరు, కూలిరాజు నాటకాలలో దేశభక్తి క 
గీతాలు చాలా ఉన్నాయి. “పాలేరు నాటకంలో ప్రారంభ గేయమే - 


చదవండీ - : 


239 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 


10. 








“బానిస తనమును - బాపుమురా 
భరత భూమికి - భాగ్యము తేరా 
సకల దేశముల - సర్వమానవుల 
సామ్యము - సాధింపుమురా? - 


మీరు' అంటరాని కులంలో పుట్టారు కదా, నీ జీవిత (ప్రగతిలో 


_. అంటరాని తనం మిమ్మల్ని ఏ విధంగా భాధించింది ? 


ముం wens చే ధింపబడిన ఈ రొజాల్లొోనే అది ఇంకా ఇంతగా 


Bs స్తున్నది కదా! ఆ రోజాల్లో ఎందుకు బాధించదు, చాలానే 


బాధించింది. డా అంబేద్కర్‌ జీవిత చరిత్రలో ఆయన ఎన్ని బాధలు 
పడ్డాడని పేర్కొన బడిందో అన్ని భాధలు నేనూ పడ్డాను. నా 


జే సవుకాలీనులైన హరిజన విద్యార్థులందరూ పడ్డారు. అయితే నా 
| ప్రత్యేకత ఏమిటంటే నేనేదీ పట్టించుకోలేదు. అందుకు కారణం నేను 
స చిన్నప్పుడే ఫ్రావీన సాహీత్యం చాలావరకు చదవడం, అవగాహన 


| a చేసు కోవడం, అరుంధతీ నుంచి మతుంగ్య ధర్మవ్యాధ వ్యాస, వాల్మీకి 
వ. "మొదలైన స పురాణ స్త్రీ పురుషులందరూ మావాళ్ళే అనే ధృడ విశ్వాసంతో 


నేను రచనలు సాగించడం వల్ల అంటరానతనాన్ని నేను లెక్కచేయలేదు, 
..... అంతేకాకుండా. నన్ను వివిధ దశలలో ప్రోత్సహిస్తూ వచ్చిన చిల్లరిగె 


_ యోగానందకని, కళావెంక ట్రాన్‌, నిడుదవోలు వెంకట్రావ్‌ వంటి 


ల వాళ్ళందరూ గూడా (బ్రాహ్మణులే కావడం మరొక కారణం. హిందూ 
సమాజం పట్ల ( అందుకే నేను ద్వేష ౧ పెంచుకోలేదు.. 





డా| తక్కళ్ళ బాలరా బొ rr నాననా నననననననననానాన 


. అనుబంధం - | 





బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 








240 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన 


ఉపకరించిన (గంథాలు - పుత్రికలు 
అభ్యుదయ విమర్శ విశేషసంచిక - :సంపాదకులు - తుమ్మల వెంకట్రామయ్య 


ఆంధ్ర వాజ్మయ చరిత్రము ' :డా! దివాకర్ల వేంకటావధాని ' 

ఆంధ్రమహాభాగవతోపన్యాసములు :ఆంధధ్ర సారస ప పరిషత్తు; హైద్రాబాదు. స్యా 

ఆధునిక తెలుగు సాసిత్య విమర్శ- 

సాంప్రదాయిక రీతి .. .  ;డా! కోవెల సంపత్కుమాచాచార్య 

ఆధునికాంధ్ర కవిత్వము 

సం(ప్రదాయములు- ప్రయోగములు : డొ సి. నారయణ రెడ్డి 

ఉపనిషత్‌ చింతన * ఏటుకూరి బలరామ మూర్తి ' 

కన్యాశుల్క నాటక కళ. " వి .సర్టీశాయి తిరుమల రావు 

కావ్యాలంకార సంగ్రహము న. సన్నిదానం సూర్యనారాయణ శాస్త్రి. 

గాంధేయ మార్గం -తాత్తికత  : ఏటుకూరి బలరామమూర్తి 

తిక్కన హరిహరనాథ తత్త్వము ; డా కేతవరపు వెంకట రామ కోటి శాస్త్రీ 

తెలుగు ఏకాంకికా వికాసము : డొ! వనం మధుసూధన్‌ 

తెలుగునాటకరంగం అ: గొల్లపూడి మారుతీరావు 

తెలుగు నాటక సాహిత్యం : ఆంధ్ర సారస్వత పరిషత్తు; హైదరాబాదు 

ia తెలుగు సాంఘిక నాటకం (మొ. భాగం) :డా! ఏ.వి. రమణ 
తెలుగు సాహిత్య వికాసం సంపాదకుడు డా.కె. కె, రంగనాథాచార్యులు 

తెలుగు సంస్కృతి తరంగాలు: ప్రమరణ డైరెక్టర్‌ సమాచార పౌర. 


"సంబంధ శాక హైద్రాబాదు 





241 డక నాలరాల వ 


రాయ ప్రోలు సౌందర్య దర్శనం 


దశ రూపక సారము కూర్చరి : గడియారము రామకృష్ణ శర్మ 

పరిశోధనా విధానం ఎస్‌. జయప్రకాశ్‌ 

పాలేరు నుంచి పద్మశ్రీ, వరకు 

బోయి భీమన్న. రచన : హైమవతి 
" పాపులర్‌ రచనలు చేయడం ఎలా? : యండమూరి వీరేంద్రనాథ్‌ 

భాగవతి వైజయంతిక సంపాదకుడు కరుణశ్రీ) = 

బోయి భీమన్న సాహితీ  . 
పష్టి పూర్తి సంచిక సంపాదకులు గనుముల జ్ఞానేశ్వర్‌ . 
మన నవల-పరిశీలన వ. చైతన్య సాహితీ వరంగల్‌. 

మంచుతెర (నాటకం) ఆదివిష్ణు 

మహాతాత్తికుడు బిడ్డు కృష్ణమూర్తి 

ఆవగాహన. ఏ చె. శ్రీ రఘుపతిరావు 

యుగద్రష్ట( యువకవి శేషేంద్ర) ఎడిటర్‌ ఆచార్య తిరుమల 

రచయితా - శిల్పమూ రచనా ఇల్యా ఎ(హైన్‌బర్గ్‌ అనువాదం: 
. తుమ్మల వెంకటరామయ్య 

కులమేది ? యలమంచి వెంకటప్పయ్య 
గుడిసెలు కాలిపోతున్నై = బోయి భీమన్న 

రాగవైశాఖి .. అ ' 

దపసభ ౨ 
_రాయస్రోలు రచనల పరిశీలన ] 

తత్త్వవివేన డాం. లావణ్య సరస్వతి 


: డాకెయాదగిరి 





“242 బోయి a రూపకాలు - తాత్త్విక చింతన 


వ్యాసాంజలి 

విజ్ఞానఖని అరిస్టాటిల్‌ 
జీవితం తాత్తికత 
విశ్వనాథ వారి 


నాటకములు - ఒక పరిశీలన . : 


శ్రీనాథ కవితా వైజయంతి 
సాహితీ వసంతం 

సాహిత్య తత్త్వం 
సాహిత్యావలో కనం 

సాహిత్య శిల్ప సమీక్ష. 
_సాహిత్యోపనిషత్‌ . 
స్వాష్టికుడు, ఆదర్శవాది ప్లేటో 
జీవితం తాత్తికత 


గ్రీక్‌ తత్త్వవేత్త సోక్రటీస్‌ జీవితం- 


తాత్సికత 


పత్రికలు క 


అభ్యుదయమాసపత్రిక ౨. 


ఆంధ్రజ్యోతి (దినప పత్రిక) 


అంధ్రప్రదేశ్‌ (మాసపత్రిక) 





తక్కళ్ళ బాలరాజు 
శ్రీ విరించి 


శ్రీమతి ఆర్‌. కమల 
సంపాదకుడు డా! పీ. సుమతీ నరేంద్ర 
డా. పేర్వారం జగన్నాథం - 

డౌ. ఆర్వీయార్‌ 


: డా! పేర్వారం జగన్నాథం 


పింగళి లక్ష్మీకాంతం 


టి. యల్‌: కాంతారావు ' 


ఆగష్టు 1992 


ట్‌ తేది13.1.92 మరియు 14-1.92 పలు. 
మే, 1993 సంచిక 





. et . Arms and the man 
అ one act play of 1069. 
ప (end 1౭కి) 


243 ఢౌ॥ తక్కళ్ళ బాలం టో mamas ns ns sn] 


ఆంధ్ర ప్రభ (దినప మ 


ఆంధ్రభూమి(దిన ప త్రిక) 
ఉదయం 


మిసిమి (మాసపత్రిక 


' వరంగల్‌ వాణి (దినపత్రిక) 
భారతదేశంలో కుత 


స్రవంతి(సాహిత్య మాస పత్రిక : 


_ 19.493, 20.9.93, 31.5.93, 
 21.6.93 


8.10.93 

12.9.91 మరియు 28.10.91 
జనవరి, సెప్టెంబర్‌, 92; 

ఏప్రిల్‌ 9౩ నుండి అగష్టు 9౩ వరకు 
10.7-92 


: కమ్యూనిజం మాసత్రిక ప్రత్యేక సంచిక 


జనవరి, 1994 (తృతీయ ముద్రణ) 
జూలై, 1986 


సంస్కృతం వ 


అభిజ్ఞాన శాకుంతలం 


మేఘ సందేశం. 


“రఘువంశం. 


క ట్రనుడ్చగర్గీత 


ఇంగ్లీషు: 


ఫి. కాళిదాసు 
కాళిదాసు 


* కాళిదాసు 


శ్రీ నిర్వికల్పానంద స్వామి . 


5 న జ Bernard Shaw 





244 బోయి భీమన్న రూపకాలు - తాత్త్విక చింతన వనాలు 
One act play of taday 





(2nd series) Selected by J.W. Marriot 


One act play of today 
(6th Series) 


One act play for B.A. 


Students Edited by M.L. Raina 


Select one act play “ Edited by B.N. Joshi 


The Caste System 


Rammanohan Lohia 
A.P. State & Subordinate 
Service Rules - Edition 
1989-90. వై ఓ. 00012145. గీ 2% House 


ఆచార్య శే పేర్వారం జగన్నాథం . ఫోన్‌ :78392 
మాజీ వైస్‌ ఛాన్సలర్‌ 1-8-120, 
తెలుగు విశ్వవిద్యాలయం మిథిలానగర్‌, బాలసముద్రం, 

హనుమకొండ - వరంగల్లు 


. తేది 27-3-1996 
ఆత్మీయం 


డా॥ తక్కళ్ళ బాలరాజు నాకు చిరకాల మిత్రుడు. ఉత్సాహవంతుడు. 
గట్టి పట్టుదల కలవాడు. వినయశీలి. అంతేకాక ఆయన కవి, నొటక కర్త, నాటక 
ప్రయోక్త. ఇప్పుడీ సిద్దాంత గ్రంథం ద్వార ఆయన ఒక మంచి పరిశోధకుడుగా 
కూడా సాహిత్య రంగంలో ్రవేశిస్తున్నాడు. బాలరాజు ఉద్యోగిస్తున్నది వరంగల్లు 
జిల్లా కోశాగార కార్యాలయంలో. ఉద్యోగ. సంబంధమైన నియంత్రణ ఆయన 
సాహిత్య వ్యాసంగాన్ని అడ్డుకోలేక పోయింది. సాహిత్య వ్యాసంగం తన ఉద్యోగ 
ధర్మాన్ని నిర్వహించకుండ నిరో ధించలేకపోయింది. ఈ రెండింటిని ఆయన 'సవ్య 


సాచిలా దత్షతతో నిర్వహిస్తున్నాడు. సాహితీ ప్రియులకు వుంచి విందును 
న 


డా॥ బాలరాజు ఇంతకు ముందే పలు కవితా సంపుటాల్ని ప్రచురించినాడు. 
నాటకాలను వెలువరించినాడు. వరంగల్లులో జరిగే పలు కవిసమ్మేళనా లలో పాల్గొని 
కావ్యానందాన్ని పంచి పెడుతుంటాడు. పలు సందర్భాల్లో తన నాటకాల్ని 
ప్రదర్శింపజేసి ప్రజల్ని రంజింపజేస్తుంచాడు. సాహిత్య సాంస్కృతిక: సంస్థలతో 
సంబంధాలు పెంచుకొని పలు కార్యక్రమాలు నిర్వర్తిస్తుంచాడు. తను చేస్తున్న 
_ ఉద్యోగం సాహిత్యేతర రంగానికి చెందినదైనా పట్టుబట్టి తెలుగులో ఎం.ఏ., పూర్తి 
చేసి వెనువెంటనే పరిశోధనకు పూనుకున్నాడు. పరిశోధనకు, తనకు అభిరుచిగల 
రంగాన్నే ఎన్నుకున్నాడు. “బోయి భీమన్న రూపకాలు తాత్త్విక చింతన” అను 
అంశంపై బాగా కష్టపడి పరిశోధన సాగించినాడు. వాటిని శాస్త్రీయంగా వింగడించి ' 


వాటిలో నిగూఢంగా ఉన్న అంతస్తత్యాన్ని వెల్లడించినాడు. ఇటీవల కాకతీయ 
విశ్వవిద్యాలయం నుండి డాక్షరేటు పట్టాను పొందినాడు. నాపై అభిమానం కొద్ది, 
' విషయంపై నున్న ఆసక్తి కొద్దీ నా సూచనలను పాటిస్తూ పరిశోధన పూర్తి చేసినాడు. 
ఈ సందర్భాల్లో నా హార్టిక అభినందనలు. 


పద్మశ్రీ డా| బోయి భీమన్న గారి గురించి వేరే తెలుపవలసిన పని లేదు. , 
ఆధునిక. తెలుగు సాహిత్య రంగంలో వారికి ఒక ప్రత్యేక స్థానమున్నది. విశిష్టమైన 
సాహిత్య వ్యక్తిత్వమున్నది . భీమన్న పలు సాహిత్య ప్రక్రియల్లో పెక్కు రచనలు 
చేసినాడు. తాను విశ్వసించిన సిద్ధాంతాల్ని నిర్భయంగా వెల్లడించగల్లిన ధీమా 
భీమన్నకున్నది. ఆయన కొన్ని సాహిత్య, సామాజిక పరమైన సిద్దాంతాల్నీ తన రచనల్లో 
ప్రతిపాదించినాడు. వారి నాటకాల్లోను ఈ ముద్ర కనిపిస్తున్నది. భీమన్న గారీ 
_ సద్దాంతాలూ, విశ్వాసాల వెనుక ఉన్న తాత్త్వికతను బాలరాజు చక్కగా 

అనుశీలించినాడు. ప ఆ అంశానికి న్యాయం చేకూర్చినాడు. 


డా॥ బాలరాజు ఇంకా ముకు (ప్రగతి పథంలో సాగుతూ, ఉన్నత 
శిఖరాలను అందుకోవాలని ఆకాంక్షిస్తు స్తున్నాను అ 


- పేర్వారం జాగన్నాథభం 


మా మనవి 


వరంగల్‌ నగరంలో వైతన్య సాహితి కవులను, కళాకారులను 
ప్రోత్సహిస్తున్నది. 18 సం.లనుండి మా సంస్థ సాహిత్య సాంస్కృతిక సేవలు 


అందిస్తున్నధి. ఎందరో ప్రముఖ కవులను కళాకార అను తీర్చిదిద్దిన సంస్థగా, సేవా -. 


నిరతి కల్లిన కార్యకర్తలకు, స్వచ్చంద సాహితి సంస్థలకు స నిలిచిందని 
సగర్వంగా మ. 


మా సంస్థ నుండి 9 పుస్తకాలు, ప్రమరించాము. ఇది 10వ పుస్తకం. 
డా॥ బాలరాజు గారు దిని రచయిత. వీరు కవితలు, వ్యాసాలు, నాటికలు, పద్యాలు 
మొదలగునవి రచించి ప్రచురించినారు. డా॥ బాలరాజు గారి 12వ రచన అయిన 
“బోయి భీమన్న రూపకాలు తా త్రిక చింతనా. వ్యాస (గంథం ఈ 'స సంస్థ ద్వారా 
రావడం మాకెంతో ఆనందంగా ఉంది. (శ్రీ టి. మధుసూధన్‌ (మధు) గారు దీనికి 
ముఖ చిత్ర రచనచేశాడు. వారికి కృతజ్ఞతలు. మరియు ఎందరో కళా హృదయులు 
3 మాతో సంహకరించారు. వారికి కృతజ్ఞతాభివందనాలు. మా కృషిని ప్రోత్సహిస్తారని 


య తెలుగు ) సాహితి ప్రియులందరికి మా మనవి, 


ఎ. -వైతన్య సాహిత్‌. 


ఆ౦కిత౦ 


అన్నయ్య-పదిన ల అనురాగన్య్మతికి 





గ 


శ్రీ ఫే తఠ్కుళ్ళ రాజయ్య = శ్రా మతి తక్కళ్ళ లక్ష్మీ 
పుణ్య దంపతులకు 









జననం 


నే జ శ "భళా "5 న 
oa 


అలానా తాయి! బయ నాసిక కనాన నలరా కామన శక్యో 


ర్‌! p= క “NNA ROOPAKALU = TAI! KA GH: NT తి (న గ! D.,Bcok) 


జల న నక. 


ee he గానక rents! 


MIA, Ph.D., 
అనం. “4-133-1; 3, 
సుభాష్‌ నగర్‌ కెయు.సి. రోడ్‌, 
కొత్తూరు, హన్మకొండ, 
వరంగల్‌ - 506 001. 


17-11-1949 _.. 


విద్యార్ధి దశ నుండి తెలుగు... హింది రచనా వ్యాస రంగం 
_ చేపట్టారు. 


ab “వేతుగు రేఖలు(గేయ సంపుటి). స్వాతంధ్రై పహ (: ఏక 


hr నౌకలు) నవ తరానిక్తి నౌంది (నాటిక) మరో ప్రొద్దు 
పు (నాటిక) ఫ్య పథంలో (నాటిక) వ్యాసాంజలి 
స సంపుటి) అరుణ్ణ స ba వ. య 


( పాటల క్యాపెట్స్‌. = 


రాబోవు రచనలు :. 


అభిరుచి 





తెర ర (రేడియో ప |: (/ 








బృందం పాడినవి) వినాయక భక్తి గీతాలు 


2 (డా. పత్రి కుమారస్వామి &బ్బందం పొడినవి) 
న్యూ ఆఫిషయల్‌ డిక్షనరీ (ఇంగ్రీష్‌- తెలుగు-ఇంగ్రీష్‌ కథల 


సంపుటి, హింది గేయ సంపుటి, ఇంగ్లీష్‌ (గ్రామర్‌ హ్యాండ్‌ 


బుక్‌, దూర దర్శన్‌ రూపకాలు 


- సాహిత్య సాంస్కృతిక సేవకు సంబంధించిన కార్యక్రమాల 


యందు పాల్గొనడం, కళ సాహిత్య సభలలో 
ప్రసంగించడం. 3 


_..ధ్రధాన కార్యదర్శి వైతన్య సాహితి వరంగల్‌ వివిధ 





దేశ భక్తి గీతాలు, వయోజన ఏద్య గాలు (డి, సారంగపాణి 


- 


